ఓం 


సారకాయస్వాముంలవారి చర్మితము 


"రెండవ భాగము 


రచన, 


అ. బాలసుబమణ్యం ఆయ్యర్‌ . 
ట్‌. ఆర్‌. యం. (కిష్ణస్వామి నాయుడు 


ప్రచురణ ; 


*1రదడాయంనూ ంమిం కైంకర్య సవనూజవం 


మ (ద్రాసు. 
19632 


విషయసూచిక 


షం మా 


అధ్యాయము-సీ 8క 
)ధ్యాయము._-నా రొయణననము 
అధ్యాయము..-స్వాములవారి చర్మితము 
ధ్యాయము.._సిద్ద వుదవులు 
ధ్యాయము...-ముఖ్య శఫ్యులు 
ధ్యాయము._అద్భుత చర్యణ 
ఫ్యాయము__నూతన అద్భుత చర్యలు 
$ అధ్యాయము.._ముగి౦ప్ప 


ర్‌ 
[) 
|| 


ర ఆధ భం 
ట్‌ 


జ 


ళ్‌ 





సల స్తు డి 


లలా మలనల్టహస్టతనాలనులం 


౧) సొరకొయస్వామి తైంకర్య కమాజం వారిచే 18$58=*వ సంవ 
శ “ట్రీ సొరకాయ స్వాములవారి చరితము యనెడి పుసకం 
) (పచురింప బడినది. దీనిలోని అంశములన్నీ 1811.వ సంవ 
(శ్రీ టి. భకవత్సలం గారిచే ఇంగ్రీషనందు [వాయబడిన 

నుండి గైకొని ఆ౦_ధ్రీకరించబడినది. గత సంనత్సరం 
)వారి జీవితము, బోధనలు మొదలగు వాటిని గూర్చి. వారి 
?ష్యుల గూర్చి కీ రిశేషులు (శ్రీ బాలసుబ్రమణ్యం గారిచే తమిళ 
/ సొరకాయ సిద్దర్‌* అను ప్పుస్త్సకం విరచింవబడి ప్రచురింప 


లుగులో (పస్తుత పుస్తకంలో మొదటి ఐదు అధ్యాయాలు కూడా 
లు భ్రీ వ. గారిచే ఆయన మరణించుటకు ముందు 
డినది. ఈ అధ్యాయాలు అన్నీ చితూరునుండి వెలువడు “పల్లె 
' వేయబడిసవి. స్వాములవారు జీవించి ఉన్న కాలంలో, ఆటు 
వారి అత్యద్భుత చర్య౭తో కూడి వున్న మిగతా భా స 
థ్రీ జె. వి. శ్రీనివాసులు నాయుడు, మరియు టి ఆర్‌. [కిష్ట 
పనన. చదువరులకు యీ పుస్తకంలో చేర్చబడినవి. 


దువరులందరు (శ్రీ సొౌరకాయస్వామి భక్తులై వారి ఆశీర్వాదాలు 
)రు గాక, 


--(్రీ సొారకాయస్వామి కైంకర్య సమాజం. 


7 





సొరకాయ స్వాములు 


సొరకాయిన్వానలులవారి చరితము 


బు మయము 


"మొదటి అధ్యాయం పు క 


మండలమున పురొతన కాలం నుండి నాగరికత కలిగి మహో 
తీలో వేలాది ఏండ్ల నుండి ప్రఖ్యాతి చెంది భూమాత కీరీట౦టో 
మణిగా వెలుగుచుండినది మన భారతదేశం, మను ష్య వర్గం 
తిలో ఎంత ఉచ్చృస్థితిని పొంద సాధ్యమో అంత స్థితిని పొంది 
' మనుష్యుడు తనయొక్క అభిలాషకు లక్ష్యమగు అనందాన్ని 
యి, ఆనందానికి దారి ఆత్మ [్లతత్వమేనని ఎరిగి అందులో 
స్థితులం చేరి బహ్మానందాన్ని అనుభవించి ఆ దారియే అన్నిటి 
శ్రమమని తెలిసికొనెను, ఇట్లు తత్వమనే వృకంలో మాగిన 

వేదములు. వేదములు అనాదియైన్‌ వి వేదకాల నిర్ణయము 
న కసాధ్యం. మన భారత భూమి ; వేద భూమి, పుణ్య భూమి. 
డు అవతరించుటకు తగువైన భూమియని పలుమారు అవత 

'పర్మిత్రాణాయ సాధూనాం, వినాశయచ దుష్కృతాం, ధర్మ 
రాయ సంభవామి యుగే యుగే” అని ధర్మమును నెలకొల్పిన 
శేషత్వమ భారత భూమికే కలదు. ఈ భూమిలో అత్మ తత్వ 
ఏ౦ కొంత చల్లబడి ధర్మం త గ్గినప్పు డెల్ల మ హాత్ము లవతరించి 
'ణ చేసిరి, ఇట్లు జరగడం దైవని ర్లితం. ఇట్టి భాగ్యం మనమ, 


ఇట్లవతరించిన మూర్తులే శంకరులు, రామాను జులు, మధ్యా 
సలు, కవీర్‌దాసు. గురునానక్‌, శ్రీ కృష్ణచైతన్యులు, అప్పర్‌, 
$రర్‌, తిరుజ్ఞాన సంబందర్‌, రమణ భగవాన్‌, మరి ఎందరెందరో 
1శ్వరులు, సిద్దషరుషులు. 


నమీప కాలమున దక్షిణ దేశంలో అవతరించిన మహాత్ములు 
గొసు చిత్తూరు మండలంలో (శ్రీ సొరకొయ స్వామివారను సిద్ద 
ఏలు. మరిన్ని తిరిచ్చినాపల్లి మండలంలో తాయుమానవర్లు. వీరిరు 
సమకొాలీకులు. శ్రీ సౌొరకొయ స్వామివారు (కీ. వె. 1700 సం॥ 
50చి 202 సంవత్పరాలు జీవించి, కీ. వె. 1002 సంవక్పరం 
ఇ౦ చెందిరి. ఏరు చేసిన దైవచర్యలు వక్ష్మనాతీతం. ఆళయించిన 
ఆద[౦చెను. లౌకిక రీతిలో లోపల బాధలు పోగొట్టి జ్ఞానమొసం 
కేవలం జ్ఞానా పేక కలవారికి ఆత్మతత్వంలో ఉన్నత స్టితులం 
హాయపడి, కొందరిని గొప్ప సిద్దులుగ చేసెను. వీరిని గొప్ప 
త అని వర్ణించుట ఏమాతం అతిశయోకి గాదు. 


శ్రీ సొరకాయ స్వాములవారి జీవిత కొలంలో వారిని (సజలు 
డుచుండు దైవమని యెన్నుకొనిరి. వారి దైవశక్తి దేశమంతటా 
ని ఉండెను. సమీపంలో ఉన్నవారే కాక చాల మారదేశస్టులను 
*కర్షించిరి. ఉదాహరణంగా కాశీ నివాసస్టుడైన ఒక [బాహ్మణ 
కన అభ్యాసంలో కొంత చిక్కుపడి, అట్టి చిక్కు తొలగించు 
స _(పయత్నింప తమ దివ్యదృష్టితో నారాయణ వనంలో మూరి 

(పకాశించుచుండుట చూచి, అచ్చోట చేరి స్వామిని దర్శించి 
ఏ రోజులు అచ్చటనే నిలచి, మనోరథం సఫలీకరించుకుని 
ారిని పొగడి, తన గృహం చేరెను. [బాహ్మణ యోగికి హిందీ 
గంటే తెలుసును. సిక్టులవారికి ఆ భాష అపరిచితం. వీరి సంభా 
నంలో జరిగెను. యోగుల తత్వం, స్థితిని సామాన్యులు ఎరుగ 


సౌరకొాయ సిద్దుల అన్నుగహంచే మూటలమ్మ అను ఒక 
"గి కొళహ స్తికి సమీపంలో నుండు ఆకృతి యను (గ్రామంలో 
ృతీగా. వెలుగుచుండి సిద్ది పొందెను. మడుగుస్వామి యను 
"గి కాళహస్తి (ప్రాంతమంతా తిరుగుచుండి మహా నిర్యాణం 
, మదరాసు వానుల్లైన చట్టిపరదేశి అను ముంతపరదేశి సిద్ద 
౫ మహోన్నత స్టితి పొంది నిర్యాణం చెండిరి. కుమారకుస్పం 
అనువారు తమ జీవితమంతా మనుష్య సమూహానికి చాలా 
సడిరి. ఇంక ఎందరెందరో ఉన్నత స్థితి కెక్కిరి. 


; సొరకాయ స్వామివారు సిద్ధపురుషులు. భారత దేశంలో 
కాలంలో నున్న సిద్దులవలె ఆత్మశక్తి కలిగి అద్భుత చర్యలతో 
ఫన్‌ చేస్తూ, అధర్మాన్ని ఖండిస్తూ శిష్యులను కాపాడు చుండిర్కి 
కు (పకృతి, వికృతి లోబకి ఉండెను. ఉదాహరణంగా, ఒక 
, విస్తారం గా పడుచుఎడిన వాన వారి ఆజ్ఞానుసారం బాట వెంబడి 
డిన బండి, ఎద్దును వర్షించి చుట్టు వర్షించు చుండెను. నాలుగు 
దిక్కులు చుట్టూను వర్షించుచుండునప్పుడు బందీ తడవకపోవడం 
'రం. మదరాను నుండి బొంబాయికి పోవు మెయిలు సిద్దుల 
ఎనైదు నిమిషాలు ఆగిపోయెను. ఇంజనులో ఏలాటి లోటు 
౨వరు యంత్రం (తిస్పినాకూడా బండిపోలేదు, ఈ సమయంతో 
కు తమ చేతనున్న కరను ఖగ్గముద్ర రీతిలో పై కెత్తుకుని 
. తరువాత ముదహస్తావ్ని మార్చి, చేతనున్న కర్రను _పక్కు 
తడవుగా దండి (పయాణమయ్యెను, ఈ విధంగా వారి ఆజ్ఞకు 
ఫీ గాక వికృతి కూడా లోబడి నడచెను. 


[0 


1ప్ట మహాత్ముడు లిట్తాడ కల్లా, పూడ కొటాకాలో నౌరా యజ 
' సరొజ ప్రఖ్యాతి చెందిన స్థరాణ దీన కే కాన అపణా సరీ 
“నిర్యాజమై అచ్చటి సమాధి చేయి ఉన్నారు. సమా 
వొరిమమ రీట్ట డీ న్నది, ప్రతీ సంవఠ ౧50 వాట సీద్ధీటైన్స 
ఫమి రోజు గుపపుజ వా$ (వ్యులనే వై భవ౦గొ జపప్టద్ల 


'రకొయ స్వామలవారి ఖీవిశ రర కెబగు, ఆంగ్లం, తమి 
)షరిలో సారకొథ స్వామి క్రై0కర్యో సమాజం వారిచే ప్ర 
థీన్నది, 


'రెండవ ఆధా 


సాశాతరతతా న సతు 


'రాయణ మండలం చాలా పురాతమైన పుణ్యపదేశము. ఉత్తర 
త్తర వేంగడము (వడ వేంగడము) “కలౌ వేంకటనాయకః్యయని 
ఇంచిన ఏడుకొండల వారి మహాస్థ్టలమున్ను, అందుకు కొంత 
'గాన్న కాళహస్తి _పొంతాన్న భ కాగేసరుడగు కన్నస్ప 
), ముక్తిగాంచిన వాయులింగ (పతిష్టా విశేషం కలిగిన 
ప క్షేతమున్ను _పకాశించుచున్నవి. నారాయణవనానికి పూర్వ 
సూర్యనారాయణ మూరరికి గాను నిర్మాణింసబడిన ఆలయం 
నైపుణ్య విశేషంబు గలిగి, పతి సంవత్సరాన రవి మీనరా* 
(వేశించిన పన్నెండు, పదమూడు, పదునొల్లవ దినాలలో 
స సాయం సమయాన్న (క్రమంగా మూలమూర్రియొక్క 
నాభి,కిరీటం వీటిపై (పకాశించు విశేషత్వం గలది. నారాయణ 
దక్షీణాన్న రత్నసభగా అమరిన తిరువాలంగాడు అను పురాణ 
గాంచిన ఈశ్వరా లయమున్ను. తిరుత్తణిలో (ప్రసిద్దిగాంచిన 
నిమి అలయమ్బు, కోళింగ పురాన విఖ్యాతిజెందిన యోగ 
-మ్బూర్ధి క్షేత్రముల మధ్య వెలయు (ప్రదేశాన్న. ఆరుణానది 

సొారకొయ సిస్టల వారు తమయెక్క నివొస్టలంమన నిర్మిం 
ల 4 


మయణవన (పదేశాన్న శ్రీమన్నారాయణుడు విహర్తించుచుండి 
పురాణాలు ఘోషించుచున్నవి. ఈ (పదేశం తిరుపతి ఏడు 
(పదేశానికి చేరినది. పూర్వకాలాన ఈ (ప్రదేశంలో అనేక 
౦, యోగులు, సిద్దులు నివసించుచు. యీ (_పొాంతమంతయును 
చేసిరి, నమీపకాలాన్న సౌరజొయ సిద్ద్ధులవారు యీ [(పదేశాన్ని 
(పకాశింపజేసిరి. 


[2 


రకాయ సిర్దులవారు ముందు తిరుపతి ఏడు కొండలయందు 
కీసి యోగం నభ్యసించి, మొనవతుడై. దిగంబరుడుగా 
ఏ, అత్మత్వంలో మహోన్నతస్థితికి యెక్కెను, తిరుపతి ఏడు 
(ప్రదేశం మానవులు ఆత్మీక అభివృద్ది చెందుటకు సహాయపడు 
జ౪౦ గప్లైనదని తమిశ కవిచకవ ర్రియగు క౦బరు, తమ రామా 
వర్టిచివున్నారు, యిటువంటి పుణ్య పదేశాన్ని వారు అభ్యసించి 
0౦ గొంచిన పిదప లోకోర్దారణార్దం నారాయణ (నదేశం జేరి. 
రి జీవతకాలాన్న వారిని గురించి భక్తుణ స్తోశ పాటలలో 
సద్యాలు య్‌ (క్రీంద యివ్వబిడిన వి ; 


తిరుపతి కొండల [కీందట 

వరుసగ మొన్నవతోపవాసం మి లదు 
స్తరకాన(దిరిగి వెళ్లెడు 

సొరబుబ్దల 'వేశదారి! సురమునివ ర్యా! 


నారాయణ వనమం౦దున 

వారితగతి నెల్లవారు బిలిసి గొలువ స 
త్కారంబుల నన్నింటిని 
జూరంగొనవయ్యః జియ్య సురమునివర్యాః 


మూడవ అధభధాష[యయసు 
స్వానంంలవారి ఎ చరితను 


ంద్రకౌ య సిద్ధులవారు సమూహ మున (_వధమంగా కనబడి 
సుమారు డెబ్బది యేండ్త ముసవారిగా కనబడిరి, వారి లక్షణ 
ఎవ దాల్చిన శిరస్సున నామాన్య గామస్టునివలతె చుట్టబడిన 
, చిరునవ్వు వెలుగు ముఖాని , ఘనమైన కనుబొమ్మలు, 
లె మెరయు కన్నులు, పొడవైన నెరసిన గడ్డం, సారకాయలు 
చుుడెడి కావడి అమరిన భుజం, వీపృమీదను కొన్ని సొర 
పాత పే3కల మూట, వామనరూనం, వయస్సుచే గూని 
,కచేత కర, మరియొకచేక వారి సంచితమొ యను రీతి రెండు 
లు, భికటనము వేస్తూ 'పెద్దల దర్శనం. నీరి కాయము స్ఫుర 
. సమయం వచ్చినప్పుడు కోరిన రూపం దాల్చు శక్తిగలవారు. 
ఫస్పం స్వామివారికి వుపదేశం చేసిన కాలాన్న మగ, ఆడ 
ని ఒక్క శుద్ద (బహ్మ స్వరూపముగా దర్శన మిచ్చిరి. 


ద్దుల జీవితం సామా న్యులవ లెకాదు. వారెంత కాలం జీవించ 
నిన అంతకాలం జీవించగలరు. వారు జీఏశకంలో తమయొక్క 
పొప పుణ్యాలు 'ర0డున్ను హర౨ంచి మ ధ్యస్థితిజేసి ముక్తి 
రు. సొరకొయ సిద్దులు (పధమం౦ంగా (కీ. వ. 1770 నం॥ 
పేండ్త ముసలి వారుగా కనపడిన ప్పుడు పుత్తూరులో ఒక స్మతం 
ముందు సిద్ధులవారి ఆశ్వీర్వచనం కోరి అందుకుగాను కెంకాయ 
లం పంపిన ఖర్చు న్మృతం నిర్మించినవారి లెక్కలలో కనబరచ 
[ది అందువలన వారు సుమారు (క్రీవె. 1770 సం॥లో 
చి ఉండవచ్చునని నమ్మబడునున్న. ఆ కాలం నుండి వీరు 


కేద్ష 


తిరుగుచూ, జన సమూతామునకు గొప్ప సహాయం చేస్తూ 
తన్ను చేరినవారిని కౌపాడిరి ధర్మరీతిగా కోరినవి వారికిచ్చిరి. 
విదోధమైన పనులు వారికిగిట్టవు అట్టివారు ఎంతటి వార్తైనను 
వెడలగొట్టుదురు. పురాణకోలంలో సిద్ద పురుఘలు ఎట్టి గొప్ప 
వేసిరో అట్టి పను ఇను వీరును చేసిరి. వీరి దిప్యచరిత చాల 
తం. వీరిని నేరుగా చూవినివారు యిస్పటికిని వున్నారు. వీరి 
రిని తాతా యని పిలుతురు ఈ సురతాత యీ నాటికిని తమ 
ల్ని ఆదరించి కాపాడుచున్నారు. 


మారకుస్పం స్వామి యనువారు సొరకాయ సిద్ధులవారి శిష్య 
కరు. వీరికి తామును సిన్దులవఠలె శ్తిని సం పాదించఎలెనని 
)భిలాష వుండెను. వీరు బాల్యమున సిద్దులవారి నారాయణ 
నొకపస్పుడు సఎదర్సించిన సప్పుడు సిద్దులు “అబ్బాయీ, సీవు నీ 
గీ తలమీద చాలా బరువు మూటలు మోయవలనూ” యనసిరి. 
క కాలానికి కుమారకుప్పం స్వాములవారికి తగు ఉపగేశం 
చి తిరుకీత్తణికి సమీపాన్న *నంది* నద్దిఒడ్డున వేకవజామున 
కు నిరీక్షించుచు. సిద్దులవారు వేచివుండిరి. మరికొంత సేపటికి 
కుప్పం స్వామి అచ్చటికి వచ్చి, సిద్ధులవారిని దిగంబరస్థితితో 
డ కానటువంటి శుద్ద సరబహ్మ స్వరూపముగ గాంచి ఆశ్చర్య 
ఏనీవలన సిద్దులవారు శుద్ద పర్యబహ్మ స్వరూపులని తెలియు 
కుమార కుస్పం స్వామివారు వుపదేశం తీసుకొన్న తరువాత 
ఏ పెక్కువిధాల సహాయం చేస్తూ సచ్చిరి. 


కా నొకనాడు (పాతఃకాలాన్న సిద్ధులవారు శిష్యులతో ఒకచోట 


[0 


సీఉన్నప్పుడు ప్రక్కనగరి నొకమానుపై రెండు పతీటండెను, 
' నొకటి శాంళంగా నొశేచోట కూప్పండెన మరియొకటి 
ల నైగుపచు స౦గ్లను గినుు౦ డెను, సీద్ధలివారు పక్కనున్న 
'0ఛి “చూచావురా, వీడు ఇళంగా కూద్నంపే, వాడు కని 
'లిన్లు తీనుచున్నాడు, శాంఠ౦గా వూరకున్నవా దే సరమాత్మకాో 
ఇదీ బుగ్వేద [లోని వాళ్యం. వేదస్వరూపడైన పరమాళ్మ 
సుయినవారికీ వేదసారం తిలియడం సహజి౦, 


నాబ్లవ అధ్యాయము 
ద్ర వురుషులం 


. సారకాయ సిద్ధుబ సహజ సమాధి స్పితిలో సామాన్య 
,అకో కలిసి మెల$ తిరుగుచుండిన సిద్ధపురుషులు, వారు 
' కనఐడుచుండినను సూక్ష్మ స్థితిలో సర్వవ్యాపిగా పరమాతు ని 
'దెొందు చూచినా యందంమ కనబడుచుందురు ఇంతటి గొప్ప 
ఎ) తన్నాాశయించి వచ్చినవారి తత్వమెట్టిదో అనీవిధంగా 
వర్తించుదురు. అనగా తానూన్న వారిలో ఒకరుగా నటించుచు 
పెద్ద చిన్న అనే లేనిపోని హెచ్చుతగ్గులను రానివ్వరు. ధనికుల 
౨ ధికారులతోను ,బవీవలకో వీదవారుగాను ,భికుకు .తో భిక్షు గాన్ను 
దురు. పర్మబహ్మనుతో లీనమైన వీరిలో మూ శ్రీకభవించి 

ఎన్ని. దేవాంశములుండినను, సామాన్యులవలె తానును 
ఎతోకూడా దేవాలయాలకు పోవునురు. గుడిలోనున్న మూల 
* అవాహనం అయివుండు (పణవశ క్తి, సిద్దులవారియందున్న 
ఎండు కారణాలచే కొన్ని విశేషవృళ్యాలు కనబడు ఏ. 


క సమయంలో గూడూరులో తహసీలుదారుగా పని చేస్తున్న 
స్పృుస్యామి శెట్టి య). ఎ. గారును, మరికొందరు భకులును 
రుమలకు వేంకకేశ్వకస్వామి దగ్శనానికి వెళ్ళినప్పుడు సిద్దుల 
శమతో దర్శశానికి రమ్మని (ప్రార్టింప వారును సమ్మతింప 
ను కలసి తిరుమల కొండకు వెళ్ళిరి. అచ్చట వారందరు కాలకృ 
గొ ర్రిగావించుకొని సిద్దులవారినించిలచుకొని స్వామిదర్శనానికి 


గే/ 


వారందరు మూలమూర్తిని కొంత పేపు నిర్మలంగా నిలచి 
చేయుచుండిరి. తరువాత చూచుకొనగా వారి మధ్య నిలబడి 
ఫిద్దులవారు కనబడలేదు. చాల భక్తి (శద్దలతో పిలుచుకొనివచ్చి 
'నవడనందులకు వారందరు అతృతలో నలు_పక్కుల చూడ 
ఏీరందరును కొంత సేపు మూలమూర్తియందు మనస్సు లీనమై 
సమయంలో అతి సూక్ష్యస్థితిలో నున్న సిద్దులవారుమూలమూరి 
నుంతర్యామిగా వుండి తన్నుపరులు ఆకుకతతో వెదకినంత 
ఎ వారి మనో ఫీష్టము నెజఐవేర్చుటకు మూలబింబము నుండీ 
౧భకులు గోష్టిలో చేరిరి. అందరును చెప్పలేనంత ఆశ్చర్య 


ద్రులవారికి అత్మీక సహాయం"-పొందుటకు సత్బాతమయినవారు 
ఎైడు వారికి దీక్షయిచ్చి అభివృద్దికి తేవలననే యభిలాష ఉండి 
ట్టివారు సమీపించినప్పుడు వారికి దీక్షయిచ్చి పైస్తితులం జేరం 
రు. అత్మీక సంబంధంగా సలహాలు యడిగేవారికి పూజలు. 
)క౦ంటే ధ్యానమే మేలని చెప్పుదురు. అప్పుడప్పుడు “అడుగు 
కో చేయివేసేవారు. లేదేరో యిని చెప్పుదురు. అడుగుకడుపు 
నాఖ్మీపదేశం. ఇదియొక యోగస్తానము. ఇచ్చట ఈశ్వరుడు 
. మాడుచున్నాడని చెప్పుదురు. తమిళ శైవసమయాచార్హయిన 
మూరి స్వామి అమాతూర్‌ పదిగంస్తోోత పొటముళో నాభికి 
నాలుగు (వేళ్ళ స్థానమున ఈశ్వరుడు తొండవమాడుచున్నాడని 
)న్నారు. ఇందు మూలమున వీరిస్టితి యెట్టిదని వీరికి తగువైన 
పైస్టితులం జేర సహాయం చేయవలననియే ఆతురత వుండినదని 
ఎగుచున్నది. 


సిద్బులవారి ఉపదేశము చక్తుర్‌ దీక్ష యనగా నేేత్రములతో శిష్యుని 
మును చూడడమువలననే ఆత్మసకక్తిని, _పాణహుతిచే + ఘ్యనిలో 
పెట్టడం లేక. హ_స్టదీక యనగా చేతితో స్పర్శించి అట్టి సంబం 


(0 


16 


వాలమున [పొణహుతి చేయడం వారి పద్ధతి. ఇంతేగాక తమ 
)కు తను భిక్షిప్యాతనుండి మహా (వసాదంకూడా యిక్తురు, 


సిద్ధులవారివల అను(గ్రహింపబిడిన శిష్యులను “నీ బిడకు నీవే 
గేయవలనని పరిభాషతో చెప్పి. అభ్యాసంలో మరికొంత ఆతృత 
, కొవలనని చెప్పుదురు, ఈ విధంగా ఉత్సాహపరచి శిష్యులను 
స్టితికి తీసుకొనివత్తురు చట్టి పరదేశియార్‌. ముంత పరదేశియార్‌ 
బురువరికి చక్తుర్దీక్ష యిచ్చి వారిని సిద్ధులుగా చేసిరి, మ్మ్యదాసు 
ఏషను కమీషనరుగా ఉండిన బి. రామానుజులు నాయుడు వారితో 
వారొకస్పుడు సంభాషించుచుండినప్పుడు వారి కుడి చేతివి సిద్ధులు 
టగా నే, వారి మాటలు ఆగిపోయి, స్థంబించి నిలచిపోయి. కండ్ల 
రార డారగా శన్నీరు (ప్రవహింపగా అంతరాత్టీయందు పూర్వక 
ంనుభవం కలిగెను. ఈ విధంగానే సిద్ధలవారు అనేకులను 
)కు చేర సహాయపడిరి, వారీస్సుడు సమాధియయి వుండినను 
కీని అత్మీకంగా మానవుడు అభివృద్ధి చెందుటకు, అంత ర్యామిగా 
హాయ పడుచున్నారు. అన్ని విద్యలకు (శేస్టమైనది. (బ్రహ్మ 
అట్టి విద్యా విధాన మొసంగువొరికి మరెవరుగొనీ యీడురారు. 


ఐదవ' అధ్యాయము 


నుంఖ్య నిష్యులు 


నలాటలన్ము 


'రకొయ సిద్దులవారికి చాలా శిష్యులుండిరి, అట్టి శిష్యులయొక్కం 
స్పృత్తాంతం మనకు పూర్తిగా దొరకలేదు. వారు (పసిద్ది కెక్కిన. 
'జరిగిన కొన్ని సంభవములే మనకు తెలియచుస్నవి. వారి 
. చర్చించుటవలన వారి ఆచారల్లైన సిద్దులవారి శక్తి పరిపక్వం 
ఏను. 


మూరు జిల్లాతో నొక క్యగ్రామమున నెనిమిదేం డ్ర బాలిక పళు 
పుతుండినది. అందువల్ల నా బాలిక యాదవకులమునకు చెంది 
ని యూహించడ మైనది. ఆమె సద్గుణ సంపన్నురాలు. ఆమెను 
ఏనవారి మనస్సున (పేమాను రాగము కలుగజేయ న్వభావము 
$త్కర్యలకు తగు ప్య్నాత్రయని యితరులు తలచునట్లు చేయ 
లది. దైవజ్యోతి వీచు మణి వంటిది. 


ఏరబాలిక వుండిన (గా మమున పేరు (పథ్యాతిగాంచిన యొక 
సులుండిరి. వొరొకప్పుడు కొళలీయా తకు (వయాణమైరి. వారికి 
కా లములలోనను, య్యాత్రచేయు "క్షేతములలోనను యీదైవ 
సహా మపడుశని తలంచి ఆ బాలికనుకూఢా తమతో పిలచుకొని 


20 


యాత్రికులు కాశినగరము చేరగానే నచ్చట యొక (బాహ్మణోత్త 
* చాల స్నేహముగా నుండిరి, ఆ (బాహ్మణో త్తమడు తపస్సం 
కు. ఆత్మశక్తి చెందిన పరమ భాగవంతుడు. వీరి కరుణా కటాక్ష 
ములు పనికక్షీత్తెగా వచ్చిన చిన్నదానిపై 'పడెను, అయస్కాంతం. 
మన సూది చలించునటుల. నా బాలక తండివ లెనుండిన యా 
 ోశత్తమునియందు భక్తి విశ్వాసం చూపెను. య్యాతకువచ్చిన 
వచ్చినపని పూర్తిచేసుకొని తమ స్వగామమునకు పోవు సమయ 
బాహ్మణునివద్దకు శలవు పచ్చుకొనుటకు వెళ్ళిరి. (_బాహ్మణుడు 
శె.వొనంగుచు. వారివెంట తెచ్చిన చిన్న దానిని తనవద్దనే 
మంచిదని చెప్పి వారి యభ్శిపాయమడిగెను. చిన్నదాన్ని తన 
ఏద్ద _పనిక తెగా నుంచు కౌొనవలెనని వారి యభిప్రాయము. 
కు వచ్చిన కుటుంబ కామందు చిన్నదానికి (వాహ్మణుల యభి 
౦ చెప్పి యామె యభిష్టమకిగెను. ఆంచదులకొమె తన అ(భిసా 
కాడా అన్తే యని, అచ్చటనే నిలచి వు.డ తలచెనని తెలిపెను, 
*+ర్వజన్మ సుకృతం. యాత్రికులు చిన్నదాని యిష్టపకార 
ఏ (బాహ్మణోక్షీత్తముని యింట విడచిపెట్టి వెళ్ళిపోయిరి ఇందు 
ఎన యీ చిన్నది అనాధవబిడ్ణయని తోచుచున్నది. 


)వబాలిక (బాహ్మణొ త్తముని యింట బాగుగ నమరివుండి వారి 
కు వ;ంతోషం కలుగనటుల పను లై నిస్వుర్తించుచు. వారి (పేమ 
౦ సంపాఏించెను, కొన్ని సంవత్సరములు గడచినవి. చిన్నదావి 

వస్పువలన (భాహ్మణుని యిల్లు సకల సంపదలతో వెలిగినది. 
మమున బాలిక యువతి యయ్యెను. తండి వభె కాపాడుచు 
బాహ్మణుడు యామెకు యుక్తవయస్సు వచ్చినందున తగు 
"చి, గృహన్దాశయంను తెలిపిరి ఈ వార వినినవెంటనే 
తన ఒక్క పూర్న్చజక్మ వానన వీచనారంభించెను, అమె చాలా 
ఎతో మృదుభాషలో “అయ్యా! నాకు పురుషుడు పరమా తు డే! 
7క నేను వేరెవరిని మనస్సున తలచను* యని తన వుల్లమున 


ఓ. 


ఆతృత బ్రైట కనుపడులాగు కన్నీరు పొంగ' స్పందించి నిలచి 
,. అమె చాల తీవ్రమైన ముముక్షు, ఆమె చెప్పిన వాక్కులను. 
లచివుండిన దృశ్యమును (బాహ్మణుని మనస్సున ఆనందము 
1సినవి. ముముతకు ఒకట అభిలాష పిద్రించులాగు _బాహ్మణుడు 
ఉపదేశించెను. 


మవతి తీ.వముగా ధ్యానంలో నిమగ్నురాలై వేరుందునను మన 
నెల్లనీయక. (బాహ్మబణుని యిల్లు విడచి దేశటనము చేయుచుండ, 
అదేశం చేరెను, నవయొవన యు58తికా బమయలుదే5న నీమె దేశ 
, చాల సంవత్సరములు తిరుగుచు యొ వృశెచ్చటనో విష్ణ్టలో 
)ండిరి. దక్షీణ దేశమున నెల్లూరు జిల్లా, వెంకటగిరి నుండీ 
*ర్కా-డు బిల్లా, ఆంబూరు. గుడియాతం వరకు స్వేచ్చగా 
చు చుండిరి, ఇట్లు సంచారముచేసే సమయమున సొరకాయ 
దర్శించి వారి ఎద్ద దీక్ష పొందినట్లుగా వాలే చెప్పుదురు. 
మూలమున ఆమె సారకాయ సిద్దుల శిష్యురాలని లోక 
ను 


శాటనము చేయుచుండిన సారకాయ సిద్దుల వారి శిష్యురాలు. 
) విలిచివుండవలెనని ఉద్రేశం *కలిగినేమో సమూహ మెరుగు 
కొకరోజు చిత్తూరు జిల్లాలో కొాళహస్తికి సమీపమున నుండు 
న్నవి* యనుుగ్రామ సరిహద్దున రస్తాకు (పక్కన వృక్ష నీకన 
౫ .ముతో తమ ఒక్క మూటలు ముల్గలతో శయనించి ఉండెను 
లు వారి తేజస్సును జూచి ఆకర్షిం పల్పుడిరి. వీి౨ి ముఖమున 
ఏజస్సు వెలుగుచుండెను. వీరు సిదా మౌనంగానే వుండినందున, 
వరుగాని సంభాషీంచ వీబముపడనందున వీరి వూరు . పేరు నెవ 
గౌదించ టేదు. ఈ మె యెొనబ్లప్ట్కృడును మూటలు ముల్లెలు మోను 
వుచుండిన కారణమున వీరిని *“మూటలమ్మ యని జనులు 
రు. ఈనామ మే వీరి జీవితము వరకు నిలచివుండినది. ఈమె 
మము ఎవరుగాని ఎణుగరు. 


టం 


గొాటలమ్మగారు కాళహస్తి _గామంలోనను, (పక్క (గామం 
విక్షాటనముచేసి భుజించువారు. వీరిట్లు తిరుగు చుండిన కాలమున 
భక్తులు వీరివలన ఆకర్షింపబడినవారైై వీరిని తమ యిళ్ళయందు 
(పార్టించి, వారికి సతాా_ారంబుల నొసంగి వారి యను 
), పొంది గొప్ప ధనికుళైరి, (బహ్మ్మత్యం పొందినవారిని ఎవరు 
ఎన పూజబించినవారికా భావం లభించును. ఆ(శయించివారిని 

నను(గ్రహించుచు. యితరుల గృహములలో నిలిచి, విలునక 
'లముండిరి. తరువాత, తాను కడపట నిలిచి నిర్యాణం అవుటకు 
'క్ర యేకాంతస్టలం చేర తీర్మానించుకొని, అక్క్కూ_రియను 
స చేరి, బైలుభూమియందున నిర్మానుష్యమైన చోట చేరిరిః 
లు వీరు నివసించుటకుగాను ఒక పూరియిల్లు తయారు వేసి 
* యీ వ్దలం రేణికుంట గూడూరు యినుపదారిలో ఆకొ్క్కర్తి 
_ల్వేస్రేషనుకు సుమారు రెండు ఫర్లాంగుల దూరాన్న వున్నది.. 
సిని నివసించు చుండిన పూరియిల్లు యీ నాటికిని చక్కగా 
;డివున్నది. 


లాటలమ్మగారు "పెక్కు. సంవత్సరాలు పూరియింట నివసించు 
= వీరి భక్తులు వీరికి భౌజనమిడి వీరిని ఆదరించుచు వచ్చారుః 
రి పేరు _పఖ్యాతి దేశమంతటా వ్యాపకమ యను. నెల్లూరు. 
స,కంహ్లై గోదావరి విశాఖపట్టణం ,కర్నూూలు,జిల్లాల నుండి ఇంకా 
, వేలూరు మొదలగు మండలములతో నుండి చాలమంది (ప్రజలు 
డై తేజస్సుచేత ఆకర్షింపబడి. వీరి దర్పనానికి వచ్చి వీరి యను 
అ పొంది పోవుదురు. వీరి కరుణా కటాక్షమువలన భక్పులుండిన 
) వీడి ధన్యులైరి. పీ: కుటీరమునకు సమీపమున సామాన్యంగా 

పోజాలరు, తగుమైనవారు వచ్చినంతట వారిని రావించ 
హించి పంప్పుదురు, అట్లుకానిచో దూరంగా వచ్చునపుడే రాళ్ళను 
రిమివేయుదురు. ఈ మెయందు పనులు చాల భయభక్రులతో 
చుచుందురు. ఒక్కొక్క సమయమున రాషతికాలంలో వీరు 


2 


ఏచుండిన కుటీరము అగ్నివలన దగ్ధమైపోవునట్లు తుట్టు 
(గొ మములకు కన్పట్టును. అప్పుడు వూరి వారందరు అగ్ని 
కై పడగునవచ్చి చూడగా అచ్చటేమి వృండదు. ఇట్రగుపడు 
నేమిగా నుండవచ్చును, యోగివియొక్క అఆత్మజ్యోతిదే 
రా? ఈలాగు ద్రైవస్వదూపిణీయై మానవులమధ్య వెలుగుతూ 
సొౌరమయ సిస్టలవారి శీష్యురాలనని చెప్పుకొనుచు, పెక్కు 
రములు తమ గురువుగారివలె తన్నా శయిం చినవారి నన్నుగ 
ఏ, తాను౦డిన (ప్రదేశమును పుణ్య (పదేశముగా జేసిరి, 


వొాటలమ్మగొరి మాటలు వచ్చిన.యీనాటికి వారి నరిగినవారు 
గసమలలో అంజలిహస్తులై వారిని ధ్యానింతురు. ఈ జ్యోతి 
రు 148 వ సంవత్సరం వీర్యాణము చెందిరి. వీరిని, వీరుండిన 
నకు సమీపాన సమాధిచేసి, సమాధిపై యిటుకసున్నంతో 
న్న గుడివలె కట్టదిడి వున్నది. జ్యోతియమ్మకు అంజలి. 


చట్లి పరదేని 
ట్‌ 


ందొమ్మిదవ శతాబ్దంత్యమున తోభాస్వామి యను గొప్ప యోగి 
, వేలూరులో తవ్యాతిగా వెలుగుచుండిరి. వారియందు జనులకు 
క్తి విశ్వాసముండినది. అనేకులు వారి నాశయించుచుండిరి. 
యొక్క పరిపక్వమునకు తగినట్టు వారను_గ్రహింతుకు. 


టున్న సమయమున బెంగుళూరులో సర్కారు పనిలోవుండిన 
న్యోగికి భౌతిక జీవితమందు విరక్తి కలిగి ఉద్యోగమును వదులు 
వారు ఉత్తమమైన జ్రానమౌర్గం లో (ప్రవర్రించుచుండిరి. వారు 
క్ష కలిగి అందుకు తగు సద్దుకువులను వెదకుచు దేశాటనం 
ప్పుడే వేలూరులో తోభాస్వాములవారిని జేరి వారివద్ద ఉపదేశం 
ని తెలుస్తున్నది. ఈ ఉత్తమ విరాగి నడుమున నొక చిన్న 
రించి, చేతిలో భికపాాతగా నొక మట్టిప్మాత | (చట్ర్రిి అర 
(చట్టి) ] నెత్తుకొనిపోవుదుఎ. అందువలన వీరిని చట్టి పరదేశి 
యనే నామముతో లోకులు పిలువసాగిరి. 


"రకా యసిద్దులు నారాయనివనమందు చక్కగా నమరినవార్ర 
ఏ అను_గహించుచున్న కౌలాన్ని చట్టి పరదేశిగారు వారియొక్క 
) స్థితి, శక్తి (జభావాలు విని వారివద్ద అప్పుడప్పుడు వచ్చి 
) చేస్తూ ఆనంద పడుచు.డిరి. ఇట్లుండగా ఒకరోజు వీరిరువర్లు 
ఏండానికి ఎదురెదురుగా కూర్చున్నారు. ఏదో ఒక తాంతిక 
చేసుండగా, ఆ సమయంలో సిద్దులవారు పరదేిశిగారికి దీక్ష 
, యోగంటో పైస్టితులం జేయ అను(గహించరని తెలుస్తున్నది. 
'వానికీ తరువాత . పరదేశిగారు *ఆనందగురువే. ఆనంద 
అని సిద్ధ్దులవాఠిని భక్తి పారవ ళ్యముతో స్మరింతురు. గురు 
, అంత రాత్మయందు చాల (పేమవుండినది. 


ఏ 


806 


పరదేశిగారియొక్క_ శిష్యులు జీవన్‌ ముక్షులు. అపూర్వమెన 
కలవారు, ఒకే సమయమున 'పెక్కుచోట్ల కనపడు సిద్ది కలిగిన 
రివలన అను(గహింపబడిన భక్తులు పెక్క-,(డు కలరు. 
కణ్జుకుట్టిస్వామి అనువారు అగగణ్యులు. వారుకూడా ఒక 
గగ. జీవన్‌ ముక్సులు. సారకాయసిద్దులవారు.. మ్మదాసులో ఒక 
* దిగి వుండినప్పుడు కళల్డుకుట్టిస్వామి వారచ్చటికి వెళ్ళారు. 
మంలో సిద్దులవారు “నా తమ్ముడు వస్తున్నాడు అని అచ్చట 
రికి చెప్పారు. 


ర్‌ 


చా 


[ 


ట్టి పరదేశియార్లు సొరకాయ సిద్దుల జీవితకాలంలోనే మ్మద్రానున 
మాధి జెందిరి. ఆయన నిర్యాణ సమయంలో సిద్దులవారు 
మెళ్ళ హమారాన్న నుండిరి. అయినను వర్తమానమును దివ్వ 
తెలుసుకుని “అయ్యో నా (పేమ బాలుడు పోయినాడే, మరిగి 
డే. నేనేమి చేయుదును*” అని దుఃఖించిరి చట్టి పరదేశిగారు 
ట్టైన భౌతిక శరీరాన్ని మదరాసు నుండి తిరువ తియూరుకు 
గశేయి రస్తాపక్క-న సమాధి చేయించి, అందుపై గుడి ఒకటి 
అచ్చట నిత్య పూజలు, గురుపూజలు వారి భక్తులవలస 
), బడుతున్నవి. పఠదేశిగారు జీవన్‌ ముక్తులు, వారి భక్తగోప్పి 
క. 


రదేశిగారి చరితనుండి సారకాయ సిద్దులవారు ఒక ఉతమ 
బహ్మజక్షానదాత " అని తెలుస్తున్నది, 


మడుగు స్వాములు 


కౌళహ సి తాలూకాలో *మన్నెసనుుదం" అను (గామం కలదు. 
మించు 1821=వ సంవత్సరం మంచి పొడుగు గా్యత్రమగు ఒక 
ఆ (గామౌనికి వచ్చిరి. వారికప్పుడు సుమారు యేబది సంవత్స 
కయస్సుండును. వారెల్లప్పుడు యోగనిష్టలోనే ఉందురు. ఆకలైై 
ఏక్ష మాచించి భుజింతురు. ఎవరితోడను విశేషంగా మాట్లాడరు. 
క్క గాంభీర్యమైన (పవర్రనచేత జనులు వారియం దెక్కువ 
కులు చూపిరి. 


క్నీ సమ్ముదం ఒక మడుగు వున్నది. స్వామివారు ఆ మడుగులో 
చేసి, గట్టున ఒక చెట్టు నీశతో అమరి ఉందురు. అందువలన 
నుడుగుస్వామియని కారణణామయు కలిగెను, కౌల్లకమాన్న 

కలిసి వర్తించువారివన తమ నస్వగామం “కుట్రాలం అని 
ఫన్నారు. అయినను మొదట వచ్చిన పేరుతోనే జనులు వారిని 
దిరి, 


గ్వాములవారు గొవ్ప యోగి అరవభాషలోనే సంభాషింతురు. 
ఎడు తన్మయ స్టితిలొనే వుందురు. ఎవరైన బళాత్కరంగా 
1న, ఆ సమయంలో తన ధ్యానస్టితినుండి వెలువడి, కోరిన 
) వుత్తర మొసంగి, మరల ధ్యానస్థితికి వెళ్ళిపోవుదురు. వారిని 
గా అ(శయి౦చిన వారిని అను. గహించుచుందురు. వారికోరికలు 
స్‌ను. స్వాముల వారున్నచోట కలరా, మశూచికం మొదలగు 
'ఫైదులు తొలగిపొవును. అందువలన యమెచ్చెొెచ్చట అంటు 
కనపడుతవో అచటికి జనులు వారిని పిలుచుకునిపోవుదురు. 
ర్నిధ్య మాత్రమున జాడ్యములు పాలిపోవును. స్వాములవారు 





| 
/ 
॥| 
గ్‌ 
/. 


తాం వాలా ాధదానలానాలులా ఆ 


అపు పతం? ఆ 


ఇళ 


టల ఉమ ఉల యుత పట, 





మూటలమ్మ సమాద్‌ు 


ఆ మె కడపటిరోజులతో నివసించి 


సా 


పాక వెనుక ఉనాది 


ఆల 
ఖాకీ 


అల నష్టా ర రాణర్బాశాటాగ్య న 
ఇ / క 


ఆటీ వ. * నో 









మక ఆల 
త్త 
ల్‌ 





శవజ ర 
పైన 
స్‌ు 
4 


చ 
ష్‌ 


స జ (స. క 
ఈ లా రత ంనటటోతుట 4 లయమతంతత లల. తల యటానటటీసుల తయన ఎ తటలవమే్స' 





మడుగుస్వామి 


పస్పంస్వామి 


కుమా! 


20 


రదం (గామాన్న సుమారు సన్నెండేండ్లు నివసించి ఉండి 
“థేర్చేడు' (గ్రామమునకు సమీపాన నున్న “బుగ్గి అను 
దేరి రెండు సంవత్సరాలు నిలిచివుండిరి, తరువాత కాళహ స్ట 
నేర, అచ్చట సదనారేండ్లు వుండి కడపట 1051వ సంవత్స 
)బిదే౦డ్ల వయస్సున మహా సమాధి చెందారు, 


;డుగు స్వాములవారీ పూర్వ వృత్తాంత౦ నునపు కెలియదు, 
ఎక సమయమున వ్రైరాగ్యం కలగి, గృహమును విడీచి పెట్టి 
9 చేయచుండిన కౌలమున సారకాయ సిద్ధులను దర్శించి, 
అనుగహింపబిడిరని వా3 అప్పుగప్పుడు చెప్పుచుందురు, 
రువుల వారి యను[గ్రహం సంపూర్ణంగా పొందినవారు. ఇంతకు 
పేజీలలో చెప్పదిడిస మూటలమ్మను సొౌరకొయ సిద్దుల శిష్యలు 
స్వాములవారును సమకా కులు, ఒక సమయమున వారిరువ్చరును 
'నిరి అప్పుడీరువ రును ఒకరికొకరు కొంత మారం వీప్ణచూసి 
వారిభాషలో కొంత సేప్ప మాట్లాడి, ఎవరి (తోవన వారు వెళ్ళి 
యోగులి (ప్రపరన నామాన్యులకు అగోచరం. సొరకాయ 
రి ఉత్తమ శిష్యులలో మన్నె సమ్ముదం మడుగు స్వాములు 


నంంంత పరదేశి 


ముంత పరదేశి సొతానిక లమునకు చెందినవారు. వీరు చదువుకున్న 
అక్పారి డిపార్టుమెంటులో వుద్యోగం చేసిరి. హఠాత్తుగా తన 
గాన్ని, గృహాన్ని, బందుమి[.తుల్ని వదలి వైరాగ్య దీక్షతో 
ఘు చేరిరి (పస్తుతం రెల్వే ఆడిట్‌ గా వుండు సలం ఆకాలంలో 
ట అని పిలిచిరి వీరు తన ఆహారాన్ని భిక్షమెత్తి రాణి తోటలో 
ని ధ్యాననిష్టలో కాలం గడు పుచుండిరి. 


ఇట్లుండగా మ్యదాసు గిడ్డంగివీదిలో ఒక వై శ్యవర్హకుడు కడుపు 
ఫో చాలాకాలంగా బాధవడుచుండెను. ఎందరో నై ద్యులవలన 
పొందినను బాధ నివారణకొలేదు. అప్పుడతనికి ఒకరు నారా 
3ంలో . వుండు (శ్రీ సొౌరకాయలస్వామివద్ధకు పోయి వారిని 
న బాధ నివారణ అగునని చెప్పిరి ఆ విధంగానే వైైళ్యుడు 
ఫుష్పాదులలో నారాయణవనం వెళ్ళి స్వాములవారిని దర్శించి 
ఏట నిలబడెను, అప్పుడు స్వాములవారతనివి చూచి నీవెందు 
ొచ్చితివి? రాణి తోటలో వున్నవావివొద్దకు పొమ్ము అని సెల 
= వైళ్య్ళుడు మద్రాసు తిరిగి వచ్చి రాణి తోటలో ముంత పర 
రాచి నమస్కరించి, తన కడుపునొప్పి గురించి, నారాయణవనం 
౧) సొరకాయ స్వాములవారి యాజ్ఞ పకారం తానక్కడికి వచ్చి 
లిపెను. ముంత పరదేశ కొంత సేపు (శ్రీ సారకాయ స్వాములవారి 
క0 అడిగి, విని “ఇప్పుడు నీకు కడుపునొప్పి పోయినదా?ో 
వ్యని _ప్రళశ్నించిరి. వైళ్యుడు కొంత సేపు యోచించి, కడుపుబాధ 
' పోయినదని చెప్పి, పరదేశిగా రికే నమస్కరించి వెళ్ళెను. 


* సంభవాన్ని దీర్చంగా ఆలోచించి, తనను (శ్రీ సొరకాయ 
)వారు వారివద్దకు రమ్మని యాజ్ఞాపించినట్లు జ్ఞానోదయం కలి 


వ! 


తపరదేశిగారు _గహించారు. పిమ్మట నారాయణ వనానికి 
రి వెళ్ళి, శ్రీ స్వాములవారి యెదుట నిలబడగా వారిద్దరికి యూ 
సంభాషణ జరిగినది. 


వారు; “నీ వెవరవు? ఇక్కడి కెందులకు వచ్చితివి? నిన్నెవరు 
క్యునిరి? 


రదేశి: “కడుపు నొప్పితో బాధపడుచుండిన' వై ళ్యునితో, న్ను 
వద్దకు రమ్యని 'సెలవివ్పన . దున వచ్చితిని.” 


వారువ “అట్లయిన ఆ శిధిలమైన పోలీను స్రేషను (ప్రక్కన 
వుండుముు* 


రడేళి. "నేను మీవదకు జ్లానోపదేశం పొందుటకు వచ్చితిని 


శి ల యు 


వారు: “ఓః ఆలాగా, అట్లయిన నీవు నేను చెప్పిన స్థలమున 
6 నెలలుండుము అటు తరువాత బుధవారమునాడు 
మధ్యాహ్నూం 12 గంటలకు నొకు కన్పడుము.” 


త పరదేశి, (శ్రీ స్వోములఅవారి ఆజ్జ్ఞ_ఫకారం శిథిలమైన 
ట్రడంలో 6 నెలలు గడిపెను. భిక్షమెత్తి భుజిచుచు, సంగీత 
లిగివున్నవారు కావున భజనగో ష్టలతో కలసి పొడుచుండిరి. 
ములవారు నిర్ణయించిన తుధపా ర్క మధ్యాహ్నం భజన 
పాడుచు. యాడుచు, ముంత సరదే+ి స్వాములవారిని దర్శించిరి. 
స్వాములవారతనిని చూచి “నేను యీ నృత్యగానములకు 
నిన్ను నీవే తెలుసుకొనవకెను.” యని చెప్పి కోపముతో 
ఎ పరుగిడిరి. దీనివి చూచి ముంత పరదేశిగారు యితరులతో 
ంకాయలు +తీసుకురండి, స్వాములవారు నాకు 12 గంటలకు 

యిచ్చుదురు. అట్టుగానిచో, ంకాయలను నా శిరస్సున 


ఏలే 


సినట్లు అజ్జాపించిరి. ఇంకాయలు తెచ్చుచుండిరి. 11శై గంటలకు 
రదీశిగారు మైమరచి (కింద పరుండిరి. సరిగా 128 గంటలకు 
'కొయ స్వాముల వారు పరుండి వుండిన ముంత పరదేశి వద్దకు 
'తవినితన నేత్రములను బాగుగా చూడవాని చెప్పి. పరదేశి 
వ తీవ్రముగా చూచిరి. ఆ తక్షణమే ముంత సరదేశికి దివ్యమైన 
ఫొనము పూర్తిగా కలిగినది, ఇందులకే “చక్షుపీక్ష యని 
ఏ, తరువాత ముంత పరదేశి కొంతకాలం నారాయణవనముతలో 
ఎ(దాసు వెళ్ళిరి. 


)0**వ సంవత్సరము (శ్రీ సొరకొయ స్వాములవారు మహా 
పొందిరని తెలిసి, ముంత పరదేశి నాాాయణ వనమునకు వచ్చి 
)మౌధి కార్యములన్నీ శద్ధగా గమనించి మద్రాసుకు వెళ్ళిపో 
;క్కడ మైలాపూరులో ఒక యింటి యరుగుపై నివసించుచు 
పజలకు కష్టవివారణ చేస్తుండిరి. తనయొక్క ఛాయాపఠము 
) తీయరాదని, తను మరణించిన పిదప తవ దేహమును 
చేయరాదనిదహనము చేసి,యా బూడివను సము దంలో కలుపస 
తన భకులకు నొక్కిచెప్పిరి. అం తేకాఠ తను మరణించిన తిరు 
ర్నెవరును స్మరించరాదని, పూ జించరాదని చెప్పి యీ విధంగా 
న్న కీడు కల్గుననికూడ భయపర్చిరి, ముంత పరదేశిగారు మర 
వే వారి భక్తులు వారి యాజ్ఞ (పకారమే వారిని దహనము చేసి, 
స్టులను సముద్రంలో రలిపిరి. 


కంవూరకుప్పుం స్వామి; 


మా రకుప్పం (గామం తిరుత్తణి ను౦డి షో ళింగప్పరం 
8 మైళ్ళ దూరంలో వున్నది. ఆ (గొామంలో నరసి*హస్వ్వామి 
చాల దైవభక్తి పరుడైన పెరుమాళ్‌ రెడ్డి అనురైతు ఉండెను. 
1898 సంవత్సరాలు జీఏంచి: తన మరణ సమయాన్ని _గహించి 
_తులందరివీ తన దగ్గరకు పిలిపించి, తాను చేయవలసిన 
లన్ని పూ ర్రిచేసినట్లును, తాను వారిని వదలి పోవునట్లు తెలిపి 
'ఏ(తుడైన గోవింద రెడ్డిని, తులసీ తీర్చమును తను నోట పోయ 
) (పాణాలు వదలెను. 


తని :కుమారుడు గోవిందరెడ్డియే పిమ్మట కుమార కుప్పం 
ఏసి పిలువబకీరి, వీరు (శ్రీ సౌారకొయస్వామి ముఖ్య శిష్యు లలో 
చిన్నతనమునుం డే సిద్ధపురుషుల యొక్క సాధువులయొక్కం 
)గత్యాన్ని వుత్సాహంతో వెదుకువారు. ఇకనీ బాల్యంలో ఒక 
$ తంగడితో శ్రీ సారకాయలస్యామి డర్శనానికి నారాయణ 
శెను. ఆనొడు ్రీ స్వాములవారు భిక్షరై ఒక గృహంలో 
స్వాములవారి దర్శనం దొరుకునంతవరకు తాను ఆహారం 
దీక్షవపొంచి, బొలుడైన గోవింద రెడ్డి అ యింటి అరుగుపై 
భే గృహంలో శ్రీ స్వాము€వారికి పూజ పునస్కారాలు చేసి 
పెట్టగా, స్వాములవారు బయట ఆరుగు పై అకలితో వున్న 
ను లోనికి భోజనానికి పిలచుకొని రమ్మని ఆజ్ఞాపించిరి, ధాలు 
ఏందరెడ్టిపై సొరకొయ స్వామివారికి అప్పటికే _పేమ క్షినది. 
"వింద "డ్డికి కుమారు 14 యేండ్లు వయనృషప్పుడొక విశేషం 
అది యేమన. సంక్రాంతి మరసటి దినం : శువుల పండుగకు 
ర తెచ్చుటకు గోవిందరెడ్డి రాత్రివేళ తిరుత్తణి మార్గాన వొంట 
వికి పోవలసి వచ్చెను. దారిలో “నంది” నదివద్ద వొక ఎత్తయిన 


34 


శంలో ఒక మనుష్య రూపొన్ని. బాలుడు చూచి, (భమపడి నిలచెను. 
గావమే (శ్రీ సౌరకాయ స్వామాలవారు. “గోవిందా, ఇటు రమ్ము” 
స్వాములవారు పిలిచిరి. బాలుడు భయపడి కదలక నిఖబడెను. 
) చూచి స్వాములవారు “భయపడకు, దగ్గరకురా. పెరుమాళ్‌ రెడి 
'రుడు కొవా? ఐదుగురన్నదమ్ములలో నీ వొకడవు కదా” యని 
యమిచ్చి పలికారు. అప్పుడు బాలుడు స్వాములవారిని సమీపించగా 
నెను. “నాకు దాహంగా ఊది, ,నీశ్శెక్కడ ఉందో చూపించుకొ 
చేయుదునని చెప్పి గోవిందరెడ్డి (శ్రీ స్వాములవారిని తోడ్కొని 
నదిలోకి దిగెను. ఆ సమయంలో బాలుడైన కుమార కు స్పం 
) సొరకాయ సిద్దులను దిగంబర స్థితిలో, మగ, ఆడ కానటువంటి 
బహ్మ స్వరూపాన్ని గాంచి ఆశ్చర్యపడెను. స్వాములవారికి బాలు 
పౌ విధంగా సంభాషణ జరిగినది. 


)లవారు : “బాలుడా! నేను యిప్పుడు నీ కొక వస్తువు యిచ్చుఓకు 
యిక్కడికి వచ్చిళిని. ఆ వస్తువులో మూడు భాగాలు యింతకు 
ముందే ముగ్గురికి యిచ్చివేళశాను, నాల్లవ భాగం పుచ్చుకొనుటకు 
స్‌ ఆరు డవని యిక్కడికి వచ్చాను. పుచ్చుకో!” 

| “స్వామీ: నాతండడి యనుమతి బేక నేనా వస్తువును పుచ్చుకో 
లేను. 

లవారు :; “బాలుడా, అలాగే చేయి నీ క్‌ర్మడీ యనుమతి పుచ్చు 
కొని యీ వస్తువును ఉపయోగించు. నేను ఉపదేశించునది 
వాసుకో.” 

విప్పుడా బాలుడు అక్కడ పడివుండిన ఒక కొౌగితం నెత్తి నాగ 
)డు రసంలో నొక ప్పల్లను అద్ది స్వాములవారు ఉపదేశించిన 
న్ని వాసుకొనెను. అప్పుడు స్వాములవారు గోవిందరెగ్దిని చూచి 
ఎహా మంతం, చాల రహస్యమైనది. దీనిని బాగుగ పఠించిన 
* యీ కాగికాన్ని గంగలో కలిపివేయవలెను.” అని "హచ్చ 
దృశ్యమైరి తక్షణ మే బాలుడు యింటికి వెళ్ళి తన తండి పెరు 
డితో జరిగిన విషయాల నెరిగించెను. తంగడి తన కుమారుని 


ఏవ 


ఎతోషంతో “నీ పూర్వ పుణ్యం వలన మహాత్ములైన శ్రీసార 
గములవారు నీకు ఉపదేశించిన మహి మం(తాన్ని పఠించి 
శగుము” అని పలికెను. ఆ మంత్రాన్ని -గోవిందరెర్ది పఠించి, 
జపం చేసి, చాల శక్తిమంతుడుగా, కుమారకుప్పం స్వామిగా 


$ పర్యాయం శ్రీ సొరకాయ స్వాములవారిని దర్శించుటకు (శ్రీ 
కుప్పం స్వామి నారాయణవనం వెళ్ళగా అగ్నిగుండానికి క స్టైలు 
' చెప్పి స్వాములవారు వారిని అడవికి తీసుకుని పోయారు, 
వారిరువురు నొంటరిగా ఉన్నప్పుడు సొరకాయ స్వాముఅవారు 
రు. “అబ్బా, నీవు తలపె యెక్కువ భాకం మోయవలసి 
కుమారకుప్పం స్వామి తన జీవిత కాలంలో (మవజలకు చాల 
మవ అలసి ఉన్నదని యిట్లు తెలిసొరు. కుమారకుప్పం౦ం స్వామి 
వది వయస్సు నుండి డెబ్బది సంవత్సరాల కాలం (పజల 
కష్టాలను స్వాములవారు అను[గహించిన మంత శక్తిచే నివా 
ండిరి. అనేకులు వారికి భక్తులైనారు. వీరిలో పెద్ద ఉద్యోగస్తులు 
'దులు, నీతివషతులు (జడ్జిలు), వర్తకులు యిప్పుడు కూడా 


'రకాయ స్వాములవారి శిష్యత్యం పొందిన తరువాత కుమార 
స్వామికి తపోబలమతిశయించినది. కొన్ని సమయాలందు 
క్ర యత్వంలో ఉండునప్పుడు తన దేపహా పరిస్థితి తనకే తెలియక 
"డా యాడక స్థంభించి పోవుదురు. అట్టి సమయంలో వారు మర 
మో యని' కూడా "సందేహం కలుగును. తన సోదరితోను, 

“రితోను, అట్టి పరిస్థితిలో తన శరీరాన్ని యేమీ చేయరాదని 
నెప్పి వుంచారు. 

మారకుప్పం స్వామి తన జీవితకాలం తొంబది సంవత్సరాలు 
కుపకారం చేయటమే కాక, అద్భుతమైన కార్యాలను కూడా 
68 సంవత్చరం ఉగాది పండుగనాడు పరమాత్ముని పాదాలను 


వం౦గ మ్మ 


మంగమ్మ వన్నెరెడ్డి కులానికి చెందినవారు. నారాయణ వనము 
] పుట్టి, పెరిగినవారు. చిన్నతనంలోనే ఆమె శ్రీ సారకాయ స్వామి 
మెక్కువ భక్తి (పియాలతో ఉపచారం చేస్తూ వచ్చినది. ఆ బాలికపై 
ములవారు దయ చూపుచుండిరి. ఆమెకు పదున్హైదు సంవత్సరాలు 
స్సు రాగానే నగరిలో నొకరికిచ్చి వివాహ౦చేసారు.ఆమె నగరిలో 
"ర బంధమై ఉ. డినప్పుడు (శ్రీ సారసాయ స్వాములవారు మహో 
ధి పొందారు. ఇద్దరు బిడ్డల తల్లియై వం.డెండు సంవత్సరాలు 
"రం గడిపి, -విరక్తిచెంది, మంగమ్మ గృహం వీడి బయటకు 
పోయెను. నాలుగు మాసాలు ఎంత వెదీనను కనడదాయెను, 
౩ నారాయణవనానికి తూర్పుగా ఆరుమైళ్ళ దూరాన నుండు “శింగిరి 
పట్ర నృపింహస్వామి 'దేవాలయాన ఆమె కన్బడెను. అప్పుడు 
ఏ కొందరు (వజఎ, ఆమె పుట్టిన స్థలమైన నాాయణ వనావికి 
"చ్చారు. 


మంగమ్మ ఎవరితోను యెక్కువగా మాట్లాడక, సదా శ్రీ సౌర 
స్వాముల ఆలయముననే ధ్యానంలో కాలం గడిపెను. తన ఆహా 
1 మెత్తుకొనుచుండెను. (శ్రీ స్వాములవారి కృపవల్ల మంగమ్మకు 
'క్తి కలిగినది. ఇతరుల కష్టాలు, బాధలు నివారించుటకు, భవి 
ఏ తెలుపుటకు ఆమెకు శక్తి కలిగినది. కుష్టరోగంతో బాధపడు 
. ఒకరిని ఆమె గుణపరచినది. 


పతిరో జు మంగమ్మ అడవికి పోయి సొరకాయ స్వామివారి 
న్‌ అగ్నిగుండానికి క ్టె పుల్లలు తెచ్చును. చాల సంవత్సరాలు 
ాననే గడిపి 1880వ సంవత్చరాన సమాధి బొం దెను. (శ్రీ 


నీ 


వారీ పొదాలినర్ణనే చారి స౦వళ్సరాల అమె ఉండినండున, 
గాధి గుడి ఆవరణలో లేర్చకీనది, అ స౦పళ్ళర౦ స్వాముల 
పూడి ఏనం మంగమ్మ సమాధిపై అమె విగహాన్ని స 
కప్పం స్యామిచే ప్రతిష్ట౦స బిరీసది, వికహానికీ దిగువ వెండీ 
దింగొప మాంగళ్య) ఉండ సంగమ్మ మురణీంచి సప్పుడు 
సను యామె దైవ జ్ఞానం హొందిసందువల్లి మంగ వ్మకు 
నోషంలేదని కుమారకుస్నం స్వామి చెప్పి, దింగాడ మాంగల్యం 
) మేర్చాటు చేశాడ 


ళం టునలా 


ర రల స్వామి 


శ్రీ సొరకాయ స్వాములవారు సమాధి అగుటకు పూర్వం సుమారు 
;వత్సరాలుగా ఒక హరిజన బొలుడు చిన్నతనం నుండియే వారికి 
చేస్తూ, వారితో తిరుగుచుం డెను. ఆ సమయంలోనే యీ బాలుడు 
'0|డి, ఇల్లు వదలిసట్లున్నది. ఎల్లప్పుడు దైవభక్తితో స్వాముల 
ఉన్నందున వారి అనుగ్రహం, ఉపదేశం పొందెను, వీరిస్ప 
| వించి ఉన్నారు, నొారాయణవరంలోను, చుట్టు పక్కల (గొమము 
) కన్బడుదురు. పొట్టిగా, ముడతలుపడిన శరీరంతో తెల్లని గడ్డం 
'0డి, తలపై పెద్ద తలపాగతో తేజోవంతంగా ట్రీ సొరకొయ 
ారిలాగే ఉందురు. వీరు గొప్ప సాధువు. నొారొయణ వనంలో 
"కాయ స్వామివారి అలయాన తరచుగా దర్శ వమిత్తువు ఒకస్పుడు 
(ద్రాచలానికి వెళ్ళారు. అప్పుడు మనస్సులో (శ్రీ సొరకాయ 
)వారినీ ధ్యానించుచు, నచ్చటి రొమాలయం ముందు నిలబడి 
డు, ్రీ సౌరకొాయ స్వాములవారే వారికి దర్శన మిచ్చినట్లు 
1. ఇది మహాసమాధి వెనుక జరిగిన విషయం. ఇందువల్ల 
వారికి నందనారు స్వామివారిపై ఉన్న అభిమానం తెలుస్తోంది, 


ఆరవ అథ్యాయము 
అద్భుత చర్యలు 


; సొౌరకొయ స్వాములవారు న్‌ ర్వశ్వరునివలె సర్వవ్యాపిగను, 
వార్రిగను, ఆపద్బాంధవులుగను. అనేక (_పజలకు, జంతు 
;హాయం చేసూ (సిద్ది చెందిరి. పూర్వ పాస కర్మ ములవల్ల 
టువంటిని, చికిత్సవల్ల నివారణ కాకుండు వటువంటి తీవమైన 
'మును కూడ, వారు భుజించి ఆహారంను౦డి ఒక ముద్ద యిచ్చి 
చుచుండిరి, వారి తపోబలముచే ఆఅ తీవరోగాలను భస్మీకరణం 
ద (పకృతివికూడ బంధించము శకి కఓగివుండిరి. సొరకాయ 
వారి (ప్రభావం లిట్టివవి చెప్పుటకు సాధ్యం కాదు. 1858వ 
కంలో భ్రీ సౌారకాయస్వామి క్రైంకర్య సమాజుఎవారు (ప్రచు 
“ట్రీ సారకాయస్వామి చరిత ,అద్భుత చర్యలు” అను తెలుగు 
కో తెలిపదడినవి. ఇప్పుడు యిక్క॥? మరికొన్ని _ భావాలను 
న్నాం. 


శరి సమీపిమున  “దామరపాకం” అను (గామం కలదు. 
నల్లత్తూర్‌ మునుస్వామిళాస్త్రి అను ఒక (బ్రాహ్మణుడుండెను, 
) ధర్యన వేద నుం ళాస్త్రములందు నిపుణుడై, గొప్ప మంత 
ఏట్టుపక్కల ట(ామాలయందు పేరుగాంచి వుండెను. అకని 
భయశడుచుండిరి. తన్నెదిరించి వారికందరికి యీ బాహ్మ 
ని కల్లించుచు, చాల గర్వంతో తిరుగుచుండెను. ఒక దినం 
కెయ స్వాములవారు తన చుట్టను ముంచుటకు అగ్గివుల్లను 
లిగిన పుల్లి ఆరిపోయినది. స్వాములవారు మరియొక ప్పళ్లిను 
ను ముట్టిం చబోవు సమయంలో అదికూడా ఆరిపోయినది. 


వీ 


ఏటకు కారణమేమాయని శ్రీ స్వాములవారు నలుదిక్కుల ను చూచి, 
తవాది యగు [బాహ్మజుడు అక్కడ వుండుట గాంచి, “చీ; 
౧! యిక్క_డనే వుండు అని పల్కి తన చుట్టను వెలిగించుకుని 
రి. మునుస్వామిళాన్తి తానున్న స్టలముననే స్టంవీభూతు డై కదల 
వుండెను. అతన్‌ మి_తులు అత నినక్కడనుండి కదలింప జూచిది. 
సా వ్యం కోకపోయినది. ఇట్లు "60డు దినాలు మం తవాది అచ్చుటనే 
హారాలు లేక, కదలలేక నిలువవలసి వచ్చినది, అతని స్నేపి 
కొందరు శ్రీ సారకాయస్వాముల వారివద్దకువెళ్ళి, వారి పాదాలపై 
] (బాహ్మ్మణుడు తగినంత శిక్ష అనుభవించిన వాడని, నతనిని 
చి, రక్షించమని వేడిరి. అటుపై దయాన్వరూపులగు స్వాముల 
నుం[*వాదిని బంధంనుండి విడిపించిరి. ఆనాటినుండి మును 
శాస్త్రికి గర్వం తగ్గినది. 


నారాయణవనంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వాములవారి 
,_ చక్కబరుచుటకు కొయ్య సామ్మగి కావలసి వచ్చెను. అందులకు 
నిణనన సమీ శముగల అరణ్యమంతా వెదికిరి. కొని, వారికి తగు 
స్బ క్షమును గొంచకుండిరి. వారీపని తమవ్ర కాదనుకొని సార 
సెద్దులంజేరి, వారి కషాలు మొరపెటుకునిరి. వారిమొరాలకింవి, 
౧) నంవొక ఫ్టలాన్ని గురించి వారి కుపయోగపడు వృక్ష మచట 
నుడివి, అచ్చటికి వెళ్ళి తెచ్చుకొనుడని నిర్దేశించిరి, వీరు మునుప 
కు ఆ స్టలా్న చూచివుండిరి. అచ్చట వారు మునుపెన్నడు 
'రు నుడివినటువం టి వృక్షం గాంచలేదు అయినను -సిద్దులవారి 
బదులు చెప్పలేక,వారి నిర్రళానుసారం ఆ స్థలానికి వెళ్ళి అచ్చట 
“అకుం ఉండుట చూచి ఆశ్చర్య చకిళులైరి సిద్దులవారు - చిన్న 
పెద్ద వృక్షంగా మార్చిరో; 


తూరు తూర్చున తాయిమాంబాప్పరం అను [(గామం ఉండినది. 
కొనా9లను చదివి పాండిత్యం సంపొడించిన ఆజ్జ రామశర్మ 
దారుగా, స్వాములవారి జీవిత కాలంలో వుండెను. శ్రీ సౌర 


తే 


గ్యాములవారు, వారి యింటికి అప్పుడప్పుడు భిక్షకు పోవు 
,, ఇనాముదారి అవ్వగారు యాయింటి యజమాని. ఆమె 
)వారిని చాల భక్తి(పియములతో పూజించి. వుపసరించు 
సారకొయ స్వాములుకు ఆమెపై దయకలిగి కాలణా (కాని) 
నామె చేతికిచ్చి, “దీనిని జ్మాగ త్రగా వుంచు. 'పగటిపూట దీనిని 
$ వచ్చును గాని రాతిపూట వుపయోగించరాదు. జాగత్తో 
ఎవిచ్చిరి. ఎత్తుగానుండు ఒక గూటిలో ఆ “కాని, ని జ్మాగతగా 
అవ్వగారు (ప్రతి దినం పగటి పూటలో చిల్లర సామ్యగులు 
$ వుశయోగించుచుండెను. గూటిలో కాలణా బిళ్ళ తీయగనే 
మరియొక కాలణా కనబడును. కాలణా డబ్బులు తరగక 
రికి లభించుచుం డెను. చాలకాలం౦ తరువాత ఒకదినం ఆ యింటి 
బిక్ష పొరపాటున గూటిలోని కాలణాను ర్యాతిపూట యేదో 
స తీసికొని పోయెను, గూటిలో కాలణాలు కనృడలేదు. ఈ 
జరిగిన పరువాత శ్రీ సొరకాయ _ స్వాములవారక్కడ 
ప్పుడు అవ్వగారు జరిగిన వృత్తాంతాన్ని తెల్పిరి. అందులకు 
)వారు “కాలణా వెళ్ళినదా? ఏమి చేయుదము అని చెప్పిరి. 


క సమయంలో శ్రీ సారకాయ స్వాములవారు “కుమార 
వెళ్ళిరి. అక్కడ ఒక ఖాళీ స్థలమున కూర్చుండి, ఆ స్థలమందు 
ఏ మొకటి యేర్చడునని నిత్యపూజలు జరుగునని తెలిపిరి. 
క్నోట రాములవారి దేవాలయం ఉన్నది. నిత్యపూజలు ఉత్స 
కమంగా జరుగుదున్నవి. దేవాలయం (పక్కన పెద్ద భవన 
కట్టబడి వున్నది. 


ఏడవ అధ్యాయము 
నరాతన అద్భుత చర్యలు 


మన దేశమందు అనేక సిద్దులు ఉండిరి. వారు ఎల్లప్పుడు 
సరు. శ్రీ సొరకాయ స్వాములవారు కూడ ఒక సిద్ధులె. నారాయణ 
లో మన స్వాములవారి దేవాలయానికి సిద్దులు యీనొటిక కూడా 
డప్పుడు వచ్చునట్లు తెలిసిన విషయమే. భౌతిక శరీరమును 
నను శ్రీ సొరకాయ స్వాములు కొందరు భక్తులకు దర్శన మిచ్చు 
1రు. థ్రీ స్వాములవారిని దృఢభ క్రి (శద్రలతో నమ్మిన వారిని 
రక్షించుచున్నారు. తాన్ను సదా న్మరించువారిని తా నెల్లస్పుడు 
డెదనని కాను వాగ్దానం చేసిరి. ఆ (ప్రకారమే (పస్తుతంకూడ 
లవారు తన భక్తులను రక్షించుచున్నారు. 


వేలూరులో ఆంజనేయ వుపాసిమైన రఘునాధరావు అనువారుం 
కారి వుపాసనలో యేదో పొరపాటు జరిగినందున అతని మతిచెడి 
లె వికార చేష్టలు చేయనారంభించెను. అతనిని కుమారకుప్పం 
వద్దకు బంధువులు తీసుకొని పోయిరి. కుమారకుస్పం స్వామిని 
'నే “మీరు శ్రీ సొరకాయ స్వాములవారి ముఖ్య శిమ్యలతో ఒకరు 
౧ ఆజ్ఞ్జ్యప్రకారం నేను నడచెదను అవీ పల్కెను: ఆ నాటినుండి 
ధరావుకు బుద్ధి స్వాధీనమైనది. పిమ్మట ఒక సమయమున 
శరీరమంతా బొబ్బలేర్చడినవి. ఎంత వైద్యం చేసినను (ప్రయోజ 
నేకుండినది. అప్పుడతడు నారాయణవనం వెళ్ళి సొరకాయ ' 
)వారి అభిషేక తీరాన్ని తన ఒడలంతా పూసుకొనగ బొబ్బలు 
'యిసవి,. 


) స్వాములవారిని అగ్నిహో్యతుడని చెప్పదురు. సదా తన 


త 


9గ్నిగుండం నుంచుకొందురు. (పసుతం వారి సమాధి ఎదుట 
ఎడుచుం డెతి అగ్నెగుండం వున్నది. ఆ గుండకంలోనుండి తీయు 
, ఎక్కువ మహిమ గలదు. పూర్వం శ్రీ జ్ఞానసంపంధమూంర్తి 
విబూదియొక్క ఉన్నత మహిమలను గూర్చి పొడివున్నారు, 
మే మర్మతమని చెప్పి యానాడు మధురలో బలవంతులుగా 
జై నమతస్టులను మం(తవాద లెప్పుడు విబూధిని (ప్రయోగించి 
ఏ మడసిరి, మన స్వాముల సమాధి ఎదుటవుండు గుండంలోని 
) ధరించిన చేహ అసొకర్యములును. మనోవ్యాకులములను 
శ వృనని భక్తులు వారివారి అనుభవములవలన పల్కదురు. 
బాధలు మొదలగు గాలి చేష్టలవలన ఆర్భాటము చేయవారిపై 
ధిని చవ్లినవారు శాంత మగుదురు ఇది నిక్కము. 


త్మనాధయ్యర్‌ అనువారు “తంతి తపాల ళాఖొ (0.641 
|, తో వుద్యోగములో వుండిరి. ఇప్పుడు మదాసునందు మైలా 
' వున్నారు. వారికి (శ్రీ సారకాయ స్వాములవారియందును. 
'కుపష్పం స్వామియందును యెక్కువ భ క్తి."సదా వారిరువరిని 
చుందురు. ఎల్లప్పుడును ట్రీ సారకాయళ్వామి దేవాలయంలోని 
ఏడది బూధిని వారి ఇంట వుంచుకొందురు. బాధలు నివారించుటకు 
ధిని _పసాదింతురు. ఈ దిగువ కనబరచబడిన విషయంలువారు 
ఎగా తఊల్సినవి, 


క మొదలియారమ్మగారు వారి యింటికి వచ్చి, అయ్యరు తల్లి 
న యిఎటిలో మూడు లోజులకు ముందు జనించిన శిశువు ఏడవ 
మూగయేమో భయముగా వుందని తెలిపెను. అప్పుడు అయ్యరు 
' ఆమెకు కొంత సారకాయస్వామి విబూధి యిచ్చి విడ్డకివ్వమని 
కొద్దిగా విబూధి నోటితో వేయగనే శిశువు ఏడువ నారంభిం 


న తమ్ముని కుమారునికి విరోచనాలు, వాంతులు మేర్చడగ. ఆ 


“|! 


క్లవానికి విబూధి నిచ్చి గుణపర్చిరి. తన కుమా రేకు. శరీరమంతా 
రుపులతో రణము లేర్చడగ, విబూధి పూసి ఆ రణములను మాన్నిరి. 
లు కాటుకు శ్రీ స్వాములవారి విబూధి పరమ జొషధంగా వాడవచ్చు 
) చెప్పుదురు. రాశులలో ఏకారణం లేక భయపడి, బిడ్డలు న 
వక ఏడ్చినబ్లయితే (శ్రీ స్వాములవారి విబూధి వారిపై చల్లినమా[తాన 
లు (ప్రళశాంతముగ నిిదపోవుదురని వారు తెరి. 


ఈ'పై కనబరచిన అద్భుత విషయాలన్ని అనేక భకులు తమ 
) క అనుభవంలో వారి గృహంలలో జరిగినట్లు యీ నాడుకూడా 
ఎచున్నారు. 


థర మ 34. కృష్ణస్వామి నాయుడు అనువారు మ్మద్రాసున 
షవాకంలో ఉన్నారు. వీరు 1. గ. డిపార్టుమెంటులో పని 
చుండిరి. వీరు ్ర్రీ స్వాములవారి (ప్రతి గురుపూజకు నారాయణ 
ఎ వచ్చుదురు. ఒక నంవత్సరం గురుపూజకుగాను రాత్రివేళ 
బాయి మెయిలు*లో బయలుదేరవలసి వచ్చినది. మెయిలు బండి 
“రులో ఆగదు. అందరికి తెలిసిన విషయమే. ర్మాతియంక రేణ్‌ 
లోగడిపి, తెల్లవారి పుత్తూరుకు వచ్చి, నారాయణవరము వెళ్ళ 
నని వారి తలంపు, ఎదురుగా బండి వచ్చు చున్నందున వేపగుంట 
) (పుత్తూరుకు ముందు ప్రేషన్టు)లో.బండి ఆగినది. అంతకుముందు. 
డి (ప్రయాణికులతో (శ్రీ స్వాములవారి మహత్యము వర్చించుచు 
ట. వేవగుంట శ్చేషనులో బిండి ఆగగనే, యీ బండి పుళ్తూరులో 
డిన నేను దిగిపోయివుందునని శ్రీ స్వాములవారివి న్మరించిరి, 
శృర్యము. బండి వెపగుంట స్టేషను వదం పుత్తూరు వచ్చి, స్టీము 
| లేనందుశ ఆగిపోయినది. నాయుడుగారు బండిను.డి తొంద 
రి. భక్తులు తలంచిన మాతం _-ఎంత యద్భుత మైనా గొప్ప 
ను స్వాములవారు చేసినది యీ సంభవంవల్ల తెలియుచున్నది. 


)8 ఎవ సంవత్సరం ఆగస్టునెల స్వోములవారి 58ఎవ మహో 


టీ 


జ అభిషేక నిమిత్తం పళని పంచామృతం చేయ తెళిసిన వారె 
కొరకనైరి. ఇట్టి పరిస్థితిలో అందరు విచారంతో స్వాములవారిప్రై 
౦చి వారి దయను ఎదురుచూచుంటిమి. ఏమి ఆశ్చర్యం: రాత్రి 
లకు ఒక వృద్ధ (కాహ్మణుడు పళని వాఫ్టవ్యులని చెప్పుచు ఒక 
దేవాలయానికి వచ్చెను. ఆ (బాహ్మణుడు తాను గురుపూజ 
మై వచ్చినట్లు చెప్పి పళని పంచామృతం చేయ నొస్పుళొనెను. 
౦ (పాతఃకాలమున స్నాన సంధ్యలు ముగించుకొని, యతడు 
నికి వలసినంత పంచామృతమును తయారుచేసి యిచ్చి ఎవరి 


) అవడుగకయే అఆదృళ్యుడయ్యెను. బహు మూరాన నుండు పళని 
) ఆ సమయంలో తన దర్శనా్థమై చెప్పించి, మా సంకటంను 
;ది దయ్యాన్వరూ పులయిన శ్రీ స్వాములవారి మహమమే 


80వ సంవత్సరం మహా గురుపూజమైన సుమారు మూడు 
దేవాలయపు బావిసనీటిలో దుర్వాసన కన్పడీనది ఆ నీరు 
వారి నిత్యకైంకరములకు తగనందున బావిలొవి నీరంతా 
కి యందలి పూడికతీయ తలంచితిమి అప్పటి వర్షములవలనను 
ఎండు అకముణానది (పవాహ ఎపలనను బావిలోని నీరు పైకి 
;నది. పనివారు నూతిలోని నీటిని తోడుటి యసాధ్యమని పనికి 
గొన్నిరోజుల తర్వాత కొందరు కూలీలు యీ పనికి వచ్చిరి. 
'0భించుబకుముందు అందరును, (ప్రారంభించిన పని నిర్వి 
పూదర్తికావలనని (శ్రీ స్వాములవారివి పార్ధించి కొబ్బరికాయ 
గర హారతి ఇచ్చి నీళ్ళతోడ (పొరంభించిరి, "మొదటి బొక్కెన 
రిశీలించిరి ఏమి ఆశ్చర్యలః అప్పటివరకు రెండు వారాలుగా 
ఏర్వానన కన్సడలేదు మాయమైనది, నూతిలోని నీబ్శ బాగు 
క (శ్రద్ధలతో (సొట్టించిన యే [శమయును యివ్యక మా కోరి 
ఏరినది. (శ్రీ స్వాములవారి యోగబలమువలననే కదా సాధ్య 


గగ 


7100 వ తేదిన భక్తులు శ్రీ పిచ్చెముత్రుకాజా మరుచటిరినం 
డు 084వ గుదపూజికు దండిగా పృష్పమాలణ, హారముల్న, 
కొయలు గైకొని, మగ్గుదు స్నేహితులతో బహు మూరమైస 
౦ నుండి, సారాయణవనముకు నాటి మద్యాహ్నం £ గంటలకు 
మునని వేకువజామున 8 గ౦టలకు ఒక కారులో బియలుదేరిరి, 
సుమాథు $ గంటలకు బరువుతో వచ్చుచున్న ఒకలార్కి కాద 
భొగమును మోదిసది. కొరు ముందుభాగమున ఒకవైపు బాగుగా 
*యినదీ, అయితే యిజనకుగాని, లోపలి నున్నవారికిగో ని 
౦ దెబ్బ తగులలేదు, వాడు నిశ్చయించుకొన్న (ప్రకారమే నారా 
మున మర్యాహ్నం 1 గంటలకు చెరిరి, బిండినుండి దిగగనే 
ముత్రురాజా ్రీ సొరకాయ స్వాములవారు. వారిని ఆ దినమ 
ఫమౌదం౦ నుండి రక్షీంచిరని చెప్పి పై విషయమును తిల్చిం 
సొరకొయ స్వాములవారు అబద్భాంద ధవుడను టలో సం దేహం 


శ్రీ సొరకాయ స్వామివారు కరుణా సముదుడు, ఆపద్భాంధవు 
మ్ముటకు ఈ (కింది అపూర్వ సంథవాలే _(పమాణంచాలని 
నెంతయో సమఎజసం. 


"న్ని సంవత్చరా లకు మునుప్ప (శ్రీ కృష్ణన్యామి నాయుడీగారి 

మిషతుడును చెన్నపురి వాసియగు శ్రీ జి. పి, నాయుడిగారి 
)తిక మహాలక్ష్మీ పూర్ణ నా మ యమితమగు 
'న కలిగి వుండి భరింపరాని బాధననుభవించుచుండెను, 
, తల్లిదండ్రులు సువసిద్ద లేడీ డాక్టరు మాసిలా మణీగారికి 
ఎ సలహాయడిగిరి. అందులకు వారు మూడు రోజులలో (పస 
వచ్చునని చెప్పిరి. శ్రీ సారకాయ స్వామువారిపై అచంచల 
స యుక్రురాలైన శ్రీ జి.పి. నాయుడిగారి భార్య (శ్రీమతి 
“యిగారు శ్రీ గ, ౬ సెల్‌. కృష్ణస్వామిగారిని చూచి వారికి 
విషయొలను సవిస్రరముగా తెలిపిరి. వెంటనే వారు శ్రీ సౌర 
ఇ్య ములవారిని ధ్యానించి వారి మహాప్రసాదమును (విబూతిని) 
, దానిని ఉపయోగించిన ఎడల (శీఘ మగ సుఖ్యయససము కాగల 
ర్యమిచ్చి పంపిరి. ఆ భక్తురాలు అలాగే మహాప్రసాదమును 
చ్చెను. కొంత సేపటికి ఆమెకు (శ్రీ సొరకాయస్వామి కరుణా 
ుుకే నొక చక్కని మగశిశువు సుఖంగా జనించెను. వెంటనే 
;దంపతులు (శ్రీ స్వాములవారి (ప్రభావమును వేనోళ్ళ పొగడి 
(శాదులకు తెలిపిరి. 


)77 సంవత్సరమున శ్రీ టి. ఆర్‌. ఎమ్‌, కృష్ణస్వామి 
ఇరు ఒకరోజు తన అఆపెన శ్రీ డాక్టరు మహానందం గారి 
వెళ్ళిరి. కరుశలాది వార్తలు పూంర్తి టనే, శ్రీ సోరకాయ 
రి అగ్నిగుండ _పసాద మహిమను గూర్చి దవభక్తురాలైన 


గర 


తుని భార్యకు (శ్రీ నాయుడుగారు వివదీకరించిరి. ఆ దఎపతులు 
లి సంతసించి స్వామివారి మహాిపసాదమును పుచ్చుకొని వాడుచు 
కొవ్ని మాసములు గడిచినవి. చెన్నపురిలో తిరువ్ల్లిక్కేణి 
| దివ్వస్టలమున డొక్టరు మహానందంగారి బఎధువురున్నారు, 
నొక [సాయన స్తీ పూర్ణగగ్భవతిగానుండి శిశువును (పసవించ 
ఏంపరాని భాధపడుచుండెను. 


ఏ) ద్యులు శస్త్రచికిత్పచేసి శిళువును వెలుపలికి తీయతీర్యాని ఎచిరి. 
,యయమును ఈ డాక్టరు మహానందంగారివిభయం తెలిసికొని వెం 
+ పోయి (ఫ్రీ స్వామిగారి మహా(పప్రసాద (పయోగమును గూర్చి 
తెచ్చెను. వెంటనే యింటికివెళి మహా్మాపసాద మును తీసికొని 
' గర్చిణికిచ్చిన కొంత సేపటికి మహాిప్రసాద మును భుజిఏచిన 
శి శస్త్రచికిక్సలేకనే సుఖంగా ఒక మగశిశువును (పసవించెను. 
ను ఎర్టనా తీత మైన అఆశ్చర్యమును పొందిరి. శ్రీ సొరకాయ 
భారి (ప్రభావమును బంధుమి(తాదుల కందరికి తెలిసి మిక్కిలి 
ఎచిరి. 


, ఛా ఖపట్టణమున శ్రీ డాక్టరు టి. ఏమ్‌. రా ధాకృష్ణగారు అను 
స్స సారకొయ స్వామి భక్తుడు వసించుచున్నారు. వారి భార్య 
భారతి అనువారు మదరాసుకు భర్తతో (పయాణము చేయుటకు 
న వస్తువులను సరిపెట్టు సమయమున సుమారు అయిదువేలు 
ఏలు విలువగల రవ్వలకమ్మలను ఒక వస్త పుతునకతోకట్రి పోవు 
తీసికుని వెళృటకు ఒక మంచపు పడక (కింద భ(ద్రవరిచెను. 
$లకమ్మలకు మధ్యమంచి పచ్చపెట్టి చేయుంచుటకు మదరా 
సికొనవలెనని అశ. కాని కొన్ని కారణాలచే (పయాణం నిలిచి 
మతి భారతిగారు రవ్యలకమ్మ లను పూర్తిగా మరచెను. 'నిత్య 
అలో నడుదఐిడి వుండెను. మరికొన్ని నెలలకు (ప్రయాణం 
,అప్పు డు రవ్వలకమ్మలను కొనిపోవుటకు మామూలు స్థలమును 


శం 


._ కనబడక పోవుటచే మిక్కిలి కంగారుపడి వెదకి వెదకి వేసారి 
కార్చుచూచింతాకాంతురా లై ్రీసొారకాయస్యామి _పభావమును 
ఎడెను. కాబటి ఆమె మిక్కిలి భక్తితో శ్రీ స్వామిగారిని 
)ను. అప్పుడు ఒక అద్భుతం జరిగెను. శ్రీమతి భారతి వీనులలో 
రీరవాక్కుు “*విచారపడ కము, మంచపు పడక (కింద ఉంది, తీసి 
“* అన్నట్లు ఒకవాక్కు వినబడెను. వెంటనే ఆ స్థలమున 
చబడిన రవ్వలకమ్మలు సురక్షితంగా ఉండుట చూచి తీసికొని 

ఆనందించి (శ్రీ సొారకాయస్వామి మహత్యమును ఇరుగు 
రారికి తెల్పి (్ర్రీ స్వామి నిస్తో_తం చేసిరి. 


న్నపురి వాసియగు (శ్రీ ఎమ్‌. ఎత్తిరాజుణు నాయుడుగారు 
కాయ స్వామివారిపై అమిత భ కక్తివిశ్వాసమును కట్షి వుండిరి. 
సనికి ఒకప్పుడు ఒక గొప్పవిపత్తు సంభవించెను. (శ్రీ సారకాయ 
"రి కరుణా కటాక్షముచే నా విపత్తు సూర్యునికన్న మంచు 
) నివారణమాయెను. వీరు మదాసు దక్షిణ రైల్వే శాఖలో ఒక 
,ద్యోగి, వీరు (సయాణప్ప టికట్లు ఇచ్చు శాఖకు ముఖ్య ఉద్యోగి. 
) రూప్యముల టిక్కెట్రకట్ట ఒక దినం కనబడక పోయెను. 
రికి ఆక్కలు చూపవలెను, చింత, భయం ఈ  ౭౦డును 
గొ నొతనిని బాధించెను. వెదకి వెవకి వేసారి ఇల్లు చెరెను. 
మెైనురచి నిదురించువేళ శ్రీ స్వామివారు _పత్యక్షమై నీ 
*నే ఒకమూలలో కుస్పతో యణగివుస్నది. తీసిళొనుము” అని 
)దృుశ్యులరి. శ్రీ ఎ తిరోజులుగారు ఎనలేని సంతోషం పొంది 

కాగానే ఆఫీసుకు వెళ్ళి చూడగా, శ్రీ స్వామి వచించినరీతి 
కట్ట దొరికేను. శ్రీ నాయుడుగారు శ్రీ సొరకాయ స్వామి అను 
ఎను వేనోళ్ళ పొగిడిరి, తనతోటి ప్నేహితుల కందరికి తెలియ 
;స్పడుకూడా తాతగుడికి వచ్చుచూ అభిషేక ఆర్చనాద లుచేయిం 
ఎఖ౦గొ నున్నారు. 


వ 


గాలిచే బాధపడు వ్యక్తులను శ్రీ సొరకాయ స్వామివారు కొపాడి 
)0గా వర్షిల్లునట్లు అనుుగహింతురు అనుటకు ఈ (కింది ఆశ్చర్య 
ఏవములు నిదర్శనములు 


నాగలాప్పరానికి సమీపాన్నగల పాలమంగలం అను (గామమున 
కులానికి చెందిన చిరంజీవి కుస్పయ్య అను [ప్రాయపు మానవుడు 
చుచున్నారు. అతడు సుమారు 7? ఏండ్లకు మునుపు నారాయణవన 

కరుదెంచి ఉండి, పుత్తూరు సినిమా చూచుకొని సుమారు 12 
ల రాతిలో ఒంటరి స్నేహితులతో కలసి తిరిగి వచ్చుచుండెను. 
యణవనానికి సంబంధించిన దామర్ల గట్టును చేరెను. అచ్చట ఒక 
గో ఆత్మహత్య గావించుకున్న నాగమ్మఅను పడుచు గాలిరూపంలో 
య్యాను తాకెను. అతడు వెంటనే యింటికి వచ్చి మూర్చ పడి 
ను, 11 నెలల కాలం శ్రీ సౌరకొాయస్వామి అగ్నిగుండం చెంత 
బంధువుల సహాయంతో (్రీస్వామివారికి సేవలు చేస్మి తుట్టతుదకు 
*"ధ నివారణ పొంది, . తరువాత వివాపొతుడై సుఖంగా సంసార 
వ గడుపుచు, అప్పుడప్పుడు స్వాముల వారికి క్రైంకర్యముల. 
ను సుఖంగా వర్షిల్లుచున్నారు. వారు యిప్పటికిని తాతగారి గుడికి 
ఏ పూజలు సలుపుచు పోవుదురు, 


కత్య వేడు 2! దేవాంగన కులముశకు చెందిన ఒక పెండ్లి 
(పాయప్ప స్తీ గాలిచే బాధింపదడి మక్కలి కృశించిన శరీరంతో 
పాయ అవస్టలో ఆ స్త్రీ తాతగారి దేవాలయమునకు తేబడెను. 
౨ వారు స్వామిగారి న ఇచ్చి, పవ్మిత జల 
పోక్షణ చేసిరి. కొంత సేపటికి కన్నులు తెరచి, .(వజ్ఞ కలిగి 
9 వన రోజులకు స్వష్టతపొంది స్వామికి కెంకర్యములు 


ప] 


అర్శనాదులు చేసి సుఖంగా యిబ్లచే రను, ఇట్టది ధ్ర సొర 
శమి కస్ముగహం౦, వొరీ మ హాప్రసాద స్‌; 


;నాబీకీని అనేక స్త్రీ గాలిచే పీడివరై (్రి స్వామివారీకీ 
(ప్రదక్షీణ కైంకర్యములు చేసి, ధ్యానించి,  కట్టకడకు నము క్రిని 
విశేష దేహ ఆ ర్యోములను దికీసీ సఖ పడుతున్నారు. భకులు 
కొయ్‌ స్వామి దేవాలయమును నారా యణవ నమలో దర్శి౦చి, 
'రి మహిమను నేరులో చూచి, వారి అనుగ్రహమును సొ౦ద 
వారు వచ్చి చూబినచో (్రీ సొరకొయ స్వామివారికి దయ్య 
ౌచముణ, వ్యాధుల, నునో బాధలు పోయి గొటణ (గ్రహాలు 
ఫా భయపడి సపోవుచున్నవో కన్నులార కౌంచచ్చును, 


శ్రీ సొౌరకొయ. స్వామి వారి [వభావమును ఈ (కింది అద్భుత 
ఏటనలవల్ల మరియును కెలియనగును. 

చితూరు బిల్లా చందగిరి తాలుకా, పాత రేణిగుంట కో ఎమ్‌ 
) శెట్టి అతని భార్య (శ్రీమతి మునిరశ్నమ్మ వసించుచున్నారు. 
ం ఒక పృతుడు, ముగ్గురు కుమ్నూర్రలు కలరు, వారికి నాలుగవ బిడ్డ 
|! లో జన్మించెను, అప్పటినుండి ముని రత్నమ్మకు కౌళ్ళలో భరించ 
గొప్ప దేహంలో శక్తి సన్నగిల్ల ఏపని తోచకపోవడం యిట్టిబా ధలవే 
| వరకు పీడింపబిడుచుండెను. 4వ బిడ్డ జనించిన తోడనే తిరుపతి 
(తిలొ ఒక పడకపై పరుండబెట్టబడి కుటుంబ నియంత్రణ ఆపరే 
చేయింనిర్టయించబడెను. 

మునిరెడ్డి తమ్ముని భార్యకు దేహంలో విశేష బలహీనతగా 
ఏట వలస ఒకవేళ గాలి సంబంధంగా నుండునేమోయని సందే 
బడి ఆ పూరి వొసియగు ఒక భూతవైద్యుని అక్కడికి తీసికొని, 

ఆ సమయం కనిపెట్టి మునిరత్నమ్మ తమ్ముని భార్యతో భూత 
నీ దగ్గరకు వెళ్ళెను, పూజలు జరుగు కాలమున మునిరత్నమ్మను 
చిన గాలి బైటపడెను, అప్పుడు ఆ గాలితనపేరు సరొజినియని 
హ్మణ బాలికయని భీ ఏండ్లకు పూర్వం మునిరత్నమ్మ పరుండిన 
* తాను కాలునొప్పి, దేహదలహీనత బాధలుననుభవించి చని 
మునిరత్నమ్మను గౌలి రూసమున అఆవహించినని తెలిపెను, శ్రీ 
ఏది తెలిసికొని మిక్కిలి చింకా[క్రా ౦తులై కావలసి మంత వై వేద్య 
ుమారు 1? రోజులు చేసిరి. కాని గాలి బాధ తగ్గలేమ. భర్తను 
"దగ్గర చేరనీయకుండ కసురుచుండెను, కొను (బాహ్మణ 
అని చెవ్వుకొనుచు శాఖాహారమే భు జించువండెను. 

కదినము భార్యాభర్రలు స్నానంచేసి ఇంటి దగ్గర వుండు 
ముని గుడితో ప్రదక్షిణం చేసిరి. గాలి పోతానని చెప్పి మరల 
మై బాధించుచుం డెను. 


వో 


కనాడు ఉదయం సుమారు $9నుండి 10 గంటలలోగా గాఫి వాధ 
పము ధరించెను. అట్టి సమయంలో రెస్టెగారికి ఏమీ తోచక 
౦ చెంది కట్టకడకు ఏ నెలల (కిం దవెంకటగిరికినంబ౨ ధినఒక శిల్ప 
(శ్రీ సారకాయ స్వామి తాతగారి అదృక విషయాలను శ్రీ 
సి గారికి తెలిపి వుండిస విషయులను జ్ఞ పికి తెచ్చుకొని “థ్రీ 
. మహిమ నిజమైతే” ఈ మన్నుచే నా భార్య దేహం స్వాధీ 
రావలెను” అని చెప్పి ఆ మన్నును భార్యయు క్క సుదుట 
సంక సేవటికి (సుమారు 12-*6 గంటలు ఉదయం) దేహం 
పునకు వచ్చి భర్తను భోజనానికి తీసికొని వెళి అహారం 
౦ రా_తియగు వరకు సాధారణంగా బంధుమి[తాదులతో 
చుండెను. ఆ దిశం ర్మాతి 12.50 గంటలకు ముని రత్నమ్మ 
నతో తాను (బ్రతుకుట కష్టమని తెలిపెను. మునిరెడ్డిగారు నారా 
౦లో నుండు తాతగారి ధ్యానించిరి. మునిరత్నమ్మ స్వప్నములో 
గుడ్డి (పక్కపారుపాలట అన్నీ తెకసిదానికి వళ్లే వరిం 
దరూ ఆశ్చర్యపడి ఉదయం కాగానే నారాయణవనానికి శ్రీ 
) తన భార్య మునిరత్నమ్మను పిలుచుకునివచ్చి సుమారు 41 
(శ్రీ సారకామ స్వామి గుడిలో నుండు అగ్నిగుండం యొద్ర 
ఏ పెట్టి (దక్షిణం చేయించి, తాతగారి నామములను పణుసార్లు 
జేసిరి గాలిచే మిక్కిలి బాధలుపడి కజ్టకడకు మునికరత్నమ్మ 
పొంది దేహం పూర్ణముగా గుణముమయను ఆమెను స్వాముల 
"ర్ష అభి షేక్కుఅర్చనాదులు అన్నదాములన్నిచేసి సుఖ)ఎగా (శ్రీ 
భార్యతో యిల్లుచేరి బిడలతో సుఖంగా వర్చిల్లు చున్నారు ఇప్పటి 
(గతి పొళ్టమిరోజున తాతగారిగుడికి అరుదె చి పూజలు చేసి 
'రి పూర్త అనుగ్రహమును ఫొందుచున్నారనుటతో అతి 
కానేరదు. 


ఎనీమిదవ అధ్యాయము 
నుగింపవు 


నారత దేఠం పృరాశనకొలు నుండి నాగరికత రలిగి (పఖ్యాతి 
దీ. సస్తతం మన దేశమున అత్మతత్వమను ద్రీ జ్యోతి సమయ 
,0వల్ల సన్నగిల్లుతూ ధర్మం. నీతీ కీణించిపోవుచు న్నట్లు కన్నడు 
, వీటినంత పోగొట్టుటకు మన దెళమును మరల వున్నత. 
నకు తెచ్చుటకు సిద్ధపురుషులుదృవింతురని మందే తెల్పియ 
శ్రీ సొరకాయ స్వాములవారు మహా సిద్ద పురుఘలు వారిని 
దర్శించి, వారి దయాన్ను గ్రహముల సంపాదించిన వారనేకలుం 
ఏడు కూడ కొందరున్నారు. వారి కృపా కటాత్షములవల్ల 
కూడ (ప్రజలకు కల్లు సహాయముల (గహించి, వారిని పదా 
, పూజించిన యెడల, పెద్ద చిన్న అను తారతమ్యం లేక, జొతి 
0 లేక, ఎల్లప్పుడును శ్రీ స్వాములవారు భక్తులకు తోడ్పడు 
' సందేహం లేదు. అందరును యీ పుస్తకమును చదివి వారి 
మును వృద్ధి కైనుకోని? శ్రీ స్వాములవారి కృపొ కటాక్షనును 
రుగొక. 


బేల 
న 


నటే ల 


ల 0 
[ల 

సే ఇ 

కరం. 


ల 





(కూ 


సారకా యస్వాము6 వారు 






1 [షల ఖీ లై / / . న ( 
॥ సన్ను వజ గళళలత తవ. శలళలా 

















శ ఫ్లు ప న. /| 
వ 1 క 
మ లై ఈ. న. 
క ని హ్‌ 
ం! ల కంట లను ఆ చలే వ! 
ల స 







న న. 


ల కళ న స సస 
శ నీ 
సం ల్లు ఫ్‌ గ్గ! 


శ 








నీ 















ల్‌ ర్‌ త ల 
గ్‌ ర ఆటు న 
మనే లం టన. నం లీ 
జస యా స 
నిట స 
తలల నటీ 





ళ్లు ఆ. ఆ శనీ 





న్‌! 














ఇళ ఎ సాగ 


కచ్చిడ1[గళ్‌ 


అబా ఇస్లిల ఇళగి 
_ఇళాంళాగాగ్యా న! టో చున్న! 











జలా కష ఇల ఇఇ ఇగ 
ఇచ ఇగ స్రళభగా 
ష|గగ[- 000 


ళ్ళ ఇ. 9.60 


భా బాగా న్గెగ్షా 
కిక ఖాళి 


ఆవ షా గాళ్‌ 


గాగాళ్లాగి 

హి 

ఇళ్షగాఖ గిలా ఇగ? 

ఇఇ] ప్లై ఇ([షగ్షా ! జరగా ఇ) [ఇ ఇగాగా వ 
ఇడెగ!₹ 19 గిల 
కాగాన్గాషా మ్ల ఇళ ష్స్‌ [8 
ర్జఖ ఇ ₹6౯-ఇగ ఫో ఇ 
ల్ధగార్షా[గ ఇ ఇ₹(ఇగ్షగా గంళాళాగా? నషిరారంగాా సళ 
జేగాళిగి క వెస 
ఇగ / వెళ 
ఇొభఇగ?₹ా క వెళ్ళ 
ఇరా? ా-గొఖ్గా జరగా గరగ కాళ్ళా. ౪? 
[ఇళ షె భళి న క 
ఇళ ఇల ఖ్‌ వ. 
ఇఇ ఇషాల్రా జేరి గ 
గాలి ఇ ₹17 స్‌ ల 
ఇగ ఇ ఇ2ఇ1 ॥ ఇ 
ఇద ఇగ శె బాలా ఇఇ [3 
ఇళళి 9) ప్ర్మ 
క [4 జ్‌ ₹గళ్ళా ఇషా ఇా్లా 63 
బచగళ్ళా ఇగ ఇకా జే గాగ లక 
ల్ధ౭? ఇళళి వ ఇసి 
ఇగగంభి చ ఫెళంలి . ఇ₹1ష₹ఇ| ళ్‌ 
ఇగ ఇగ ఇ ెళ్లిషి ఇగ) బ్లౌ స. కింక 
ఇన్మేగగా . / . 
గఇగ₹గ (౪౮. గారా? జ్ఞా 1, 
ఇళ కాగా. బశ 
గాక . . త 3 
గాగ? . 1% వ! 
ఇఖ్గాశళషాఖ. | శికిల్లి 


ళగ.ళ!క్ల ఇజ్ఞగిల్ళాషర 121 


షి ఆళి ఇ? ఇల్లి షర ఇ. క్‌ [షళ 
లగే లల గాం రగగాకి? ఇంయళారాగగి.. 110 
కళగా ఇశ్చాగాగా ₹ఇళార్ళా కశక 
గ్గాశళ్లా గాళ్ళ! గిగా గాభ్యా గిలక 
న! ౯617 [ఇఇ 
శ్రైళగాగలఖ క్లైళ! గ్‌ళఖా [ఇళ్ళ 
గగగగి కరా? శరర శాళ భిిళల్యాకా కళ 
మ ఇగగి ఇంగా! చాక [8% 
కాళ షా క ఇాంగినై! గల? 
గల్బాళ గిగా ఇ₹గశిబ్లి త్రైత [లక 
తెళగ₹1₹1 ఇ భగ 91? 
ఇ౪గాఇ-ఖ7 ఇంలషాంర్తు గకార. (భ1 
రృగాగళ[గ ఖరఆ ఇంగా ఇష [6 
ఇగా॥ఖా. ఇంంగాభ న! గాకా ఇ 
ఇళ ఇష చి క్ల! భై ఇయ ఇరా శాథాగగ షెంశి 
షై గాగ ఇగాషెళ ఇఖశషళి గగ ఇంగ 
ఇళ-ళగ ౩౩61 వెంళ్ళి 
కాగా ఇ? ₹ క్ల స ఇగిగె 
న! ఇల గాగగ్టిఖి ఇశిళ 
జాశ్త ఇష గాలి చభితా ళా. ఇల 
ర్ష్శఇర గానా. ఇంక్‌ గం్ళరాకాల ఇ స(ఇ 
(ఇ ఇగ వ్‌ క శస గానం ఇ 
రి ఇట్టి! ఫికాణాళ ఇషం 
అగ చ ఖణ. స్ట ఇళ 
ఇం ఇ భగ ఇ? జ్జ ఇషెళ 
ఇ ఇఇ. ఇగళర్యా ర ఇం 
వరళ్ళగా. . గొగగ్గాక్లగా రాష్ట ఇళళి 
షె ఇగ? ₹7ఇఇనిజ్ఞ! ఇళ్ళ 


కళళ ఖగ ఇగ గాషగా బంగాళ. ఇక 


ఇఇ. (ఇగ 


జి జచగ్యా భస్గాభగాగగా భం ఇ, ఇగాక్‌ 00 |, గాా 
ఇగాళ్ళా గగ నె ఫె ఇఇ గరగ ఫె ఇళ్ళగాఖ ఇఇ షె ఇ్లాగ్సి కాస్తాం 
ఇళ ఇలా ఫై ఇస | గళ్ళ భం భన ఫె కనా ఇ₹చాభం. గగఫత్రాళా 
ఇగ లగా ఇళ్షా-ళనం ౪1/5 ౬1౯ ఇగగఇళంి క్లే | 


గాంంా!- గారం? ౯12 నైళళరళ ఖు ఇ! ఇనా [లషల కనా 16 
గార్ల గాల ఫె గళ 1 గం? ఇగషగగ ఇగ | ఇఇగంగొళ్చిం! గం్ధా- ఇష్టా 
ఇగ కాఫి ₹౯ఇ ఇగ! ఇక కే 1 


ఇంగా ఇజ్లాబలస ఇగ ఇ్లా |! భాగా. కిషంఇ గళ్ల [ఇ9 
జషాాళం గగ గానె ఫి గాఖాఖి | ఉనా భగ ఉలి ఫి ఇలాగా ఇగిగ భి 
ఇగళాళ?లా ఫి ఇగ! | 25₹ఇ ఇ[61ళ7క్రళషంంళనొ 


షేళాగింఖళ్టాలి కళళ ఇిళరి | గాం ళగళ్ళ గిచాల వైరం గస ఫి 
సభాళి, ఇెల్ళ్చా ఇల్‌ ఖం స్లాట్‌ ఫి గల్ల భగ ఇక్‌ ఇళటు ఫి ఇభ | 


ఇాక్ష ర్చ గొషాషభ ల ( బళ్ళ ₹₹41ష-₹ఛ/₹ ₹|ళల్దా-(ఇగ! ఇట్టి బగళ 
గర్తాభళ్చి (ఇ?) | ఇల! భ్‌ ₹17 (గా ఇ₹[ఇ61ఇ₹%ట్లు | 


ఇఇ ఇాగర్టళ భఖళి ఇళంగా ఇషం గళ గాల ఫి గాగ 
ఇషా అ గిళ్ళన్న ఫి [0% | గళ్ళు ఇఇ ఫి ఇగక్షళళగ! సగసళఖ? ౯04 
ఆధా ఇసుబ్షాగ్లై గళఇ?ళగ ౪1/4 | 


_ ఇళి- 10 కళళ ఇళ్ళ కాగా ధగం, శేషా. ఫం గాగ 
ఆరా భం శిల్టా ఫి బగా అళ-శళళ | ఇగ్గాఖళా 15 ఇళ? చళ్ళ, ఇకా 
షరా ఇం ళ్లై క్ల, ఇగగషాం ఇళేంగ. ఇబైిషగ్పు. కృగేళగ్ళా ఇళ ౯67 
ఇ[ళాగ్గ?-ఇళళ్ష 1 


ఇ[భగానజ్టి.౪. ఇగగక్టి ఇరా కళ శం కాగా ఫిఇషెం | 
శరర? ఫి గళ! జ ఇగ గిగా | ఇ₹నాకలా ₹₹11[1%7 ల్లగా 
2 చ శల్యుని శతి కి! ఇాత్టగాళాంాళ్చా ఆంగ ఇళ్ళ ఇగాచ్థళగి 
ఇ₹భ₹15 ఇఇ ఖాళ్య ఇసి కషాళ ₹18ళ | . 








ఇకక కళళ? భంధళాణాలింఇాగా (కంల | ఉధాళఇ్లా్య్నా క సొళాలి, 
సాల్యళ్ల ఆళి ఇం? ఫె గృలారాళా! చ షా ఇభ | ఇనా, ఇగలి ఫ్లి ఇలాఇా గ్షాళి, 
ఇళళి? ఇ ఇ్షి క, బృలాంాగా ఇగ ఖగ బళా ఇ[కగగగగాక్లై | 
గ్య భల 0 గ ఇాఖ్లిగి ఇషా! రృాళంగఖ ఇ ఇర్భాగ[5 గా? క్షి | 


ర ఇంగ లళ్చాగగా ఇళాళన్న ఇంగ [షష |, భల సప ఫి ఇళళి 
ఇళ్ల ఇ కళ నొశళరళ ఇ ఇగ గాగ్రా |. ఖళా?లా సఖి సొళాఖి |, 417 
ఇచ ఇళ గ ఖల ఇళ్షిగాం | తగరల్లళ ఇస్చిళంంగళగిళ! షె కాగ ఇ 
ఇఇ | 


గాగ ఉభష్యా-ఇాగా [2% 1 ఇగంర్గాం గస ఫి గొళాళి ఇలారా గిల్టా 
ఖల ఇష ఫి గ | 2౯౯ ఇళ్ళ ఇ్య్చాాఇఖ్ళి (ఇల ఇల. (ఇళ 
క్లగఇన (ఆష౯ా) ఇగ 2౫₹ ఇగ క్ష్‌ | 


6₹5107-([ఇఇాఇళర్త (51060 గెజ్రింతాగా 00? ఇబ ఇగ? ఫి 
ఇళగాళి ఇ గఖ | కాలిగ ఇగ! ఇ ఇళ్ల ఇళళ్లి ఫి టగా గభ 1 బళ ఆగ 
గళం ఇ శఇగ్శా ఇళ[[ ఇ₹|౯గన్చు ౪1% ఇగగగాళాగన్ళి | 


గఇంభ-ఇ[9071/1ష0 గళభంానా [ఇ 0% | గలా గ ంళళ | భిాలి సాప్ట్‌ 
షా గాగ | ఇలా తం బళ షె గంగ | ఇఇ వళళ ఇగ | ఇష 
ఇళ [ఇగ శ గెల్దా ఇ ఇగ ఇగ ఇళళి | 


251015౯1 ళా ఇళ్ల ఆం ఫె ఇళిఇ | [షాక ఫి గాళ్ళ 
కొద్ద కళళ; భి ఇ | గాషకంా ఇరగగాగ్భా ఇ₹/ఈ ₹7౭ళ ౪||; గారా ఇగాగ్ల.. 
గ క 1 ఇ ఇళ గంల్యషళ్యా. ఇగళ, ఇళళి! షి ఇగ ఇని 


బ్య భాష ఇం షంాగ్నాలి ఇం ఇ0-9₹ఇ %3 | ఇగ్గా గాషగాగార్యా | ౪?బ్లా 
కరగ ఇళ చ ఇగ ఇస గార ఇ; ఇగ క్రై | ఇనాఖతా. క్లిగాష;౯ స్ట 


ఇ ఖై 


చాతిని. ళ్‌. అతి షి గ ఇాగ్యాంంల! గిలిళ సనా ఫి గళ 
గజ అగి ఇళళి ఫ్లై జాగా | ఇల్లా ఇ కొరక కొగ[ళాళి ఇ భం ఇలాగా 
ఇళ ఇ1భాష్యషు. క్షార్ధాగా. ఇగ? ఇ్యాజ్లై ఇళ బగ ఇళ్ళ భగభగ. ఇళళి 
ఇ | ఇఇ ఇల సెల ప న్‌ ఇ[ఇభే| కా ఖా షె 115 1%ఇ కాగ్‌ తాగా. 
ఇఇ వ | 


. ఇట్టి-ఫలి ఇ కాషాగళ జాగా [ఇఇ6 | షరా గప షా ఇఖళ | 


ఇట్ల లేళ ఇగాంఖాలి గాభనాఇఖా కన్నా ఇగ అగా ఇళ రృళఖే కాగ 
కా బాసి స్లీ | ఇగాళం? ఇొర్చిళా ఇగ ఇళళి | 


ఇస్‌ కఇనాగి-సళళ ఇంగా ఇలారా ఇనా సధ 02 |, భళళని స 
ఫా గాలి; | ఇల్తారా గిల్లా తిల ఇచఖి ఫె గగ | ఇళగాఖ్ళా ఇళఖిగాా శళళ్చుగ త్త 
ఇపిఖ్‌ ఇళ్ల ప ఇన్చాణళ | ఇళాగ[ాళళా. కగకళా. కనా-భిగఖ! ₹/| 
వాళ్ళా ఇఇ | 

అాషాంగాళ-గంళఇళం గగ ళరగా ఇషా కషం? | భాన్‌. సా 

ఫి గారాల? [ళా గఫరంా ఫి గల, భా ళన భి గంగ ఫె ఇ్యాక[[4 / 
ఇ్‌లల్ళా ప. ఇఇ | 


పా గరషాాగళ ఇంగా | ఇలా సిస్‌ ఫి గళ 1 
సళ్చా ఫి ఇళ! జ్యళ్ళి ఇరల్సి ఇళ్ల బగ జని ఫి ఇభ 1 ఇళ్షిగభగ్యా 
ఇల్చిష[ఇఖ్ల | సళ ఇ(ఇగగాఇగాశ్రగ? ₹1ఈ4 | 

₹2ఇ₹1₹ ఇంళగభిళ! గగళళనాలా. ఫర గళ ఇళ 1 గాలం 
సఫా ఫి గా, కాళం ఇగ గజా షెళ్చిన్టై త్న! ఫె గగ | సాం ఇగ! 
ఇళాబ్రి ఇళగాళర్ళా ఇగగ? ఇగ | 


ఇగ్చాళలి-ఇఇళ్ళిలి శషవ్రాచాన్భా ఇంగా ఫి 9 షం | కాళ్ళ సనా ఫి గాళ్‌ | ఇెల్టా 
జి ఇష ఫి గాగ; ఆగి ఇలా! ఇళ్ళ ఇచ్చా ఇచ కళగా గి క్ల । 
ఇగ్యా ఇళ ఇగ ఇధి ఇాఇఫింి ఇక్షాళ్ళా గ ఇఇ ఇగ ప్లే | 


ఇగ చెళంగ షన ఇభరషలరళాంళా ఈక ఇలా | ళాల హ్‌] ( 
గొళరు కంల ఇంగళాళి ఇడా, గై ఇగాగ!-గా్ల ₹[[గ | 


ఇష్గాగా[కళాళం ఫి ఖాలిష ఇళ్ల్‌ ఇళాంస్యాఖంి స ఇరా [ళా | అకా 
గాభ కాాషళి ఇగ | ఇగ్గాభళా ఖభాళా్యళాం శనం జాగా! గె ఇగ 
ఇష్టా స్లి | స్‌ 


ఇలాగా ల గాట్‌ భాభ ఇ | ఇల్లి ఫి ఆం ఇ్చిగగ్యా ఇళ, 
గఇాా౭ఇఖ!5 | ఇన్గాఖల క్షణ గే ఇబ క్లి, ఇం ఇరా ళ్ళ ఇళా శి! గాలా 
ఇ? గంళంళలా? ఇ | 


చఖాచళాంరఖాగాలి. ఇభితాాలరళ) ఇగ ఫంం | కళా భాభా 
ఇలా భ్‌ (ఇగ్ష) తెల భాబాగాళ? సఖా ఫె ఇళ, ఇఇ ఇఫి | ఇగ 








ఇఛ్రా “ఇల్లాలు కగాఖ ఫి భళా ళ్లి | ఇంధన గషభకంి భాగ | 
ఇళగళళ[-గ12ఇా ఇల ఇగ ఇ ఇర? ఇటు ఇసి ఇఇ | 


ఇళగ-ఇఇష్షగ్‌ ఇభగషళళాంగళ్ళా ₹% ఇం ఫా ఇలను | ఇభ ₹|౯%- 


కష ఇచ్చా ఖా ఇళళి! శౌళభ్‌ | గగ అభి భఖ! బార ₹9 ఇ | ₹1౫- 
ఇళ ఇళళి చె ఇళ క్ల | 


ఇాషఇళాళళనల్తా ఇఇశళం రగ ఈ ఫి ఇళళి! లాలి ₹[1 
ఇ₹ఇషొబ్చి బాష గఇ ఫి ల్య్యాచ్ళా సిల్ట్టై గిర ఇషా ఫె కాగా ఇంళ్లా ఖం 
ఇఇ? సఖి, ఇళ చ ఇగ ఇళ ఇస్ణి ల్లీ | 


వ్యాన ఇా?[ఇంగషంంల! జ్రై(! ఫిషళారళ. అగా శి్యషం ఇక్‌ ఫక్‌ ఫి ఇగాళి 
చ ఇ్లాగ్గి ఇబ సఖ రు ఇళళి భిభన్‌ ఇసి క్ల, కన రగంంళష! 
ఇళన్థా 1 


జ ఇరా ఆిగళ భం స్రైళ శ రగా ళం ప ఇళిషగా ₹౫-ఇ౪ 
ఇళ!ల ఇ1సషా చె కాళ్ళళ ఇగ ఇరా ఇస్‌ స్ట్‌ |, సళభాణ ఇ₹ఇాగారై ₹గ4 
ఇషెఖ ఇ[ళం1-ఇగజ్లై షభ గధ శే | 


జ ఫె ఇఇ షెళ్టాంళ ఇ. 5%, ఇం ఫి ఇరన్‌ |, ఇగరళిళ్ళా ఇళ 
గళ్‌ యళ ఫ్లై ఇరా షె ఇళ | ఇగ్యాభలా క్లిభగాషణ ఫి గళ్‌ లహాళా గ ఇాగాఖ ఇ 
ఇషా ఇర ప్లై, ఇషెఖ్‌ ఇళళి షె కళళ గాగ గళ ఇ భభిక్షి | 


జ ఇగర్యొల్లగా ఇస్టం ఇ కాగా స్ప గషళాగాణాం జాగా 
అగ కిరణ చ |, ఇనాఇల ఇ ఇళ ఇ ఇచ్యుగ! షా ష్‌ ఖ్‌ గోఖలి 
ఇగగ్గాన్షి | ఇళ్ళ ఇగ్గాళి ఇగ ల్లీ | 


జగగ ఇలా భక్యాజ్ఞగాలి ఖ, ఇ. భగ భి భణ? ఇకా ₹- 
భాగా కిం భళి కషం | ఇ గెల్ట్యా ఫి త్ర?గళి ఇలా ఇ ఇళాగా వాంగ ౪|| 
ఖ్‌ ఇరగ శై | ఇళ ్షళంిగథ్సు “ర ఇ ఇళ్ల ₹1-కళ్షి 1 ఇగెభ్‌ రాగా 
ర్‌ శశ ఇ | ఇనాభళ ఆరాగా బగాంల్సి క్రింరఖణ గో ₹75/ గొ ప! 
ఇగ ఇళ్ళ క్ల, . 


సమ. త్‌ 


ఈ77ల్హాగగాత్లా గాన్యా ఇ₹/ఇ477 


ఇగ? ఇల్లి ఇస్‌ సారాణా ఇఇ ఇలా కీ గా ఖభ్య్యగాళ్‌ ఇషగ? ఇ? ఇగ నషి గ 
లాగా గజగెన్టి! ఇ జ్రళళ్ళ ఇగ వ్ర రటల్‌ తేటి కాళి ఖై అం సాల? 
జళగ. ఇఇ బా. ఇగ కాగన్‌ షో ఇళళి ఇళ! ఇళరో! ఖ ఆళిళి ఇ1ళ్లగఖ 
ఇగ గి ౪౯0 ఖాళి శి | ఇళ భగాక్ల గ ఇఇ భకగఖ్‌ ఇగ అల్లా ఇళగి క్ఞై- 


“ల ఇఇ బళ ఫె ఇ బ్రళాళగాలైగి ఖై, ఇ ఇళ్ల శ్ర ఇగ ఇన్యాషా బ్ర 
ఇబ్భాగాఖ్‌ ఇ₹[గగ్ల ఇ ఇల్లా స భిళస్త్‌ గైర్‌ భో - (ఆలి ఇభ) 


గ ఇష) ఇళ్ల ఇఇ క్ల [గ ఇళ, ఇష? ఇ ఇగ? ఇళ ఉళఖి క్ల శ కళ 
కాక్‌ గారా, ఇ ఖై ఇ ఇసి ఇగాళాళాంా జ్‌ కాంగా ఇ గళ్‌ బ్రషో ఖై గొల? ఖ 
కై? ఇళళి! ౧౬00) ఇళ ఫు ఇజరా శ్రషళత్ల ఇఇ? బై గా భాగాల ఇళ్ల ₹బగొఖ 
ఇసగ్‌! శ్రీ ఇగ ఇడా! ఇ? ఇ ? ఇగాగ? ఇ ఇగాగగా ఇ ప్తి ఖై ఇళ్ళ క్రి; 
రౌగాా బసఖా ల్లగ ఇ ఇగ? భ్‌ జ్రాళ బా గంగా! క్‌ జ్ఞళ గా ₹ ఇష్యాం 
వ! బ్దగా ఇ ఇానాగ్గా? హా కాళ ఇగ ఇ ఇ₹లఖ ఇగ క్ల | ఇచి లస లొగా 
ఇరగ? ఖ్‌ జగాంాాగాా. ఇగ. ఇ భి కాగల ఇంతా ఇర ఇళ 
షా ఇరగ [ఇ గ గింర ఇల్చు తిం కలి భి (౧౯ బగగగ ఇసి! ₹గ- 
ఇ|నఇా ఇగ? ఇగ గాగ లెగ్షి శ్ర రాళాఫ ఇగ ఇషా ఇళస్దాగ అలగి జ్ఞాక బృం ఇ ఇ 
ఇలా బాగ్‌ ఇరాక్‌ ఇ ఇగ! క్షి | కాళి ఇం్షి ఇల్యాసొల ఇగగ ఇ ఇాగ్గా ఫె సా 
ఇకను ఇడి శా ఇగ క్ల? 


ఇగ్షాల 'ఇళ్చగాఖ కాళ స కరర ఇల ఇళ క్షి? ఇళ గాసాగ- 
ఇల్షఖా తగ్‌ ఇ | ఇఇ ఇజ!ళా శ551క్లి/అగ్యటాణా బగ శ ఇగ ఇగాళళ ఇగ క్లే? 


కజ[ఇ గొస్తెగ[ం. గళ? వ కా కళ ఇ! లాగా మ. కభిఇఖి కా ల్చాగ ్త[ మ 








| 


శ్‌, ఇచా కాళ్ళ కార్యా శ ఇ ఉషా? కషి భన్‌ బైరం ఇ ₹₹్లా క్షి ఇళ్ల 
ఇగ ఇన్ట్‌ భళి ఇ లా క్షి గ ఇ ఇల క్రి ఇ! గళ సీ తిం ఇళ త్రం ప్లీ? 
౫౫ ఇళ ఫి ఇళాగఇళ, ఇళ చి ఇలా ఇ ఫి భళా కాంప్‌ ఇష 
ఇఫ్‌ ఇగ భి కళళ ఇళ ఇషృెళ్టి | ఇళ్ల ఖ్రళళళా చ ఇక ఇళ్ళగ భి గా 
షాష్‌ళళా ఇగ సా. ఇభచి-భలా క్లి | ఇగగా ఖైరాా ఇ గఇొరగగ లైభళ 
ఇలగ? ఇళ ₹₹1 స్టా ₹1 ౧గాగాగా ఇణ్షాగగా శగాగా ₹ఇఫ ఇరా గ ఇభ కా 
₹5౯ స్లా- “ఇగ? గగన్‌ | ఇళ్చిగిఖ ఇగళి భి ఇ భగగి ఇళ్ల [భాగా 
భ్రిగాగగ రళఫి శ్రళా భి ఇక ఇభగాషభళళ? ఇగ్షల ఇ కళ 60%ఇ ఖైళ్ళి శ్రి | 


రగిఇ, టి ఇలా * కర గాళ్‌ కం ఇల ఇ గఇిాగొష ఇ 
ఇఇ క్యా గాగ ఇళ ₹ బళ గగ? ఇల్లై), ఇష! ఇగ? ఇగ ఇళ | తెలి ఇ 
భళా తళ! కళ ఖం కళా షా? ఫట ఇగ ఇళ | ఇష ఇచి ఇాం్సై బాళళాళ 
ఇళ | ఇళ్ళ ₹లి శై[షాాగ ఇళషాక్త్ల భళి ఇ భాను ఇగ ఇళ | ఇషా 
ఖ్రైఇ గానా ఇనా ఇ) [ఇ కళ? వై ఫైకి! స గళ ఇసి 
ఇ భళా ఇష సా భళి కటల ఇన్ట | ఇర ఇల షి ఇషా ఇభ ఇన్నా ఇ శ్లాారగ. 
ఇ₹(క్ష ఫె లాష్షై ఫి ఇర్చల శ ఇళ ఇ కాగలరు గొఖభ[ైా షష ఇళ ఇఇ 
ఇలు చ ఇ ఇఇ ఇక్‌ లం ఖం ఇళ ఇలా గళ్‌ భి శశి ఇళళి ఇళ 
ఫై ఇళళి చిలి భిఇళి ఇళ ఫి కాళాఖలిగ ఇల ఇం ₹ఇ ఇం సఫా? 
ఇచి ఫె ఇగ్షళా చ! 


ఇగ చ ఇ భళి ఇళ ఫి కర షె ల ₹గసొ?, గాగిగ్‌ళి ఖల 
₹/్షరఖ కైరా! భళి ఇళ ఆళి ఇ గళ ఇ | కరగి ఇనా ఇ గళ 
ఇళ ఇళ ఇ? కగగ్యా ఇగ సస ళగా | ఇం భి ఇళ ఇల ఫి ఇలు వె 
ఇఇ ఇాజ్లగా ₹[షగగ ఇరా క్ఞైఖా | కారల్‌ ఇలా 15615 ఇగ? ఇగ ఇొగిలాగా. 
ఇషా ఇక్‌ ఇగగ! ఫె ఇొతాఇలా భ్‌ భాగ ఇ రాఖి? బ్రెష్‌ లగ! | శా భి 
ఇజ్షగంగాక్షలు భి ఇళ. ఇళ ళాళ్చాం. ఫి. ఇటలి ఫి. ఇజా-ళణ 
కాసా షా ఇ కెళి, ₹6 ఇ ఇళళి ఇని బ్లా కళా ఖై ఇ 1 ఇళ 
ఇ ఈగ కాగ ఇగా కాళ ఫి భ్యాల్లి భశ ఇళ్ల గఖల ఇళ 
. ళళళ5 ఖ్‌ గౌళ కష | భాగా ఇ ఇఖిగా ఇక ఇగ ఇళి కిల ఇజ్‌ లగ | 


ఇల్లి ఇచా సస ఇభ బి ఫి సం ఇళళి ఇళాఖి ; 
ఇ్లళగా ర్‌ ఫి ఇళ ఇచ్గలిల ఇగజగ ఇ? కొళ్ళాళా ఇళసి అ | 


ఇభ ఇళాఇ? షె ఆళింళి! ఇళ ఇళ) ఇస్మ్‌గ ఇ ఇంగా? చెగ్ష్యా? 
ఇళ ఖల్‌ ఇక్‌ | ఇళ సంచ గాళ్‌ గ ఇగ క్రైళ్‌ ఇళళ5గ గళ 9017 ఫి కాగా 
గఇబిజ్ల వళ లై ఇళ! కాగా తెలి ఇల్టి-ళగ్యలు ప ఇగాఖ. ఇగగ౪ 
ఇఇ ఇలిల కాలాల ఇగ ల | వక్ష ఇ ఇల ఇంగ రెస్‌ ఇగ! | ఇస్‌ ఇభ గా 


రగ భత ఫి ₹గ్షళని ఇ ఇంగ ఇ క భై ఇళ భం గల్లి ఇం? ఇ ఇగ 
ఇఇ భగ | 


బిక్ష? గ ఇళ్ళిగాఖ్‌ ఇ ఇక్‌ ఇగ! ఇ ఇంగాంఖల్లా కాళి బ్లైగ! వ్ల, ఇగ్యాగాఖ 
₹/ ఇళ్ల ఇగ! ఇళ ₹[2ళి గాళాంం ఇగ్యా గాభరా భి ఇషా ఇకగా త్స. ఇం 
జళి ఇధాళల ఇ? కగగగాగఖ క్షి! ఇళగ ఇళ్యనఖ లృగా ఫె త్రకాళ్తుక్తా ఇగ 
సారా, గారాల ఖిల ఇళళళశ్రరళాన్‌ [గగ బైల! కి | ఇళ్లగా్యు 
ఖగ ర్రరగగ కాగ షె ఇ ఇళళి క్పి ఇల్లి ఇళ్ళ తళ కళళ ఇగ చె శి 


ఇ౪ ఇ ౩|| ఇర్టగ ఇల లై ఇష స్లి, గళ ఇైఖర ఇల శ ఇఇ 
క్ష భక్‌ ఇం? ఇగాగా? షషళా భై సిగగ ౯1౧ ఇ ౪1౫ ఫి ఇల్లి ఇ?ఇగ్షాషళాగా ఖాగ్యం 
ఇళ ఖం ₹[ఇ7 ఇ గ౭ం౭ళఇ! భల భకర! శి ఇ్ఞళషి జ్ఞైళ్ళ గై! ₹౯ లై | 
ఇఇ ఇంగా ఇ గళ సె ఇగజ ఫి క్రైళా గ అకార భగ. అ1కాషళ ఇొగళ 
ఇలా గ్య. గాసి ఇరా ఇళగ్‌ ఇం ణా ఇగ ళఇస అం ఇళ ఇఇ భి 
₹₹1 శ్రీ | ఇల్‌ భల ఇగ ఇలా ఫె బార ర్య ఇళ్ళ ఇగ ఆగ క్రైళ స్టే ఇని 
ఇరగ ఫె ఖైళ భి రల ఇగ ఇళ్ళ ఇళ ఇగ? ఖతం ఇణ్తానా ఫి ఇళ్ళ 
ఇఇ ఇ ఇళ ఇ ల్లి క్రి! గళ్లు ఇగ భర ఇళళళ ఇక్‌ కళల ల్లి ₹5శ్లి | 
ఇబ ఇక? భళి ఖగ ఇట్టి గా ఇగ ఇనా ఇలా ఇళ ఇభిభిళ 
ఇ౫గాణ: తం ఇం? గ షి ఇళ ఇళ వ్ఞషార |! ఈగ? క్చి చేస ఇజై ఇళ 
గళ్ష ₹॥ గఇగగాగ్షభ న. షౌ ష్‌ బ్ఞాషాళ ఇఇ న [ఇన్నా ఇగ. గగన భగ వ 
షి, ఇల్లి ఇర. ఇకార పగ ఇజ్టల కి 1 ₹ళఇ1 ఇ్గిళగా గంగ క్రి! ఇషా ఖ్‌ 
ఇచి సి ఇగ గ గారాల ఇల భి గాళ్ళ క 1 కక్ష న. తో గ (న 
ఇ₹156-11 గ ఇల్లి ఇళ్ల! | 





ఖ్న 


ఇఇ ఖ్‌ ఖగ (స వ్ల ఇగ ఇ ఇ₹గాగషగా ఇళ! శ్రి |, 1 ఫి ఇ 
షె ఇ ఇర ఇగ-ఇంఇాచ్ళగ ఇళ్షాఖచ గాళగి ఫి అభ ఇగగా గాన్టి ఇక్ష ర్థరభళ 
ఇగ గె లి ల్ల ఇర్చాల క్షి | ఖం తా ఇజ్చిణ లా ₹ళఇళ గళ భళి క్షి కళ్ళ 
ఇళ్ళ ఇళ్ళిగ ఇగ చ1% ఇ స్ట్రి రాళారగళ ఇంగా ల్లీ లై ఇల్లై | ఇగళి భగం ఇషాక్‌ ఇ? క్ల 
గా ఇళ శ్రి (గా ఇగాగళు కళళ ఇఇ) | ఇనా ఖ్‌ ఇగ? గ ఇళాఖిళ్ళగా 
ఖగ ఇభద్టగగ్‌ ఇఇ ఇ గళ లగ భై ఇళ? క్షీ, ఇషా? ఇలా కాజ్‌ ₹ ₹[00ఇ7 
త్త ఇంగా ఇళగా? క్షి గ ఇక ఫెళ గాగాభ-ళాజగ! ఇ కాళ్ళా ఫి ఇ ళిల్ల 
ఇగ్లషి (3 ఆల? ఇక్‌ ఇలా ఇట్టి, శసఖ? ళా భి భి ఆఇళంళళళ కాగ! భోగ 
ఇన్‌ ఇరభగనళగ! ఫి జర ఇజ్టి ఇం (గలా ఇగ కళగా ఇట్టి ఇళ? ఇ₹న్షగ! 1 
ఇళళి గ ఇ ౪4 ఇళ (౪ ఇఇ? గళ ఇళళి ఫి ఇళగా గా శ్రి | ఇక 15 భం 
ఇళ ఇ రాగి ఇట్టి | 


ఇాళ్ళగఖ ఇడం! ఇళళి గాఖెక భి ఇం? శి | ఇాళ్ళిసఖ్‌ ఇటా ఇళాం 

ఇ గం! ల ఇల్లి ఇళ్ళు ఇస్‌? ఆఫ ఇన్‌ గఇభికై ఇగ క్ల [| ఇగ ఇ 

రగు సాగ ఇరా ఇఇ? ఈగ ఇల ఇళగా వి ఇళ్ల ఖై ఇ₹5 కి, ఇరగ కా 

శి అ ఇళ? గగాళళ? స బళ ఇగ! కి భం అభిళ ఇగ ఇఖిగ ఇగ 

ఇగ క్షి | ఇగ ఇ 0007 ఫి ఇళ్ళ ఇ ఇకా ఇళ జైళ్ళ భళి ఇళ్ల అ 
ఇగగ| క్షీ భగ ఇళ ఇషా ఇళ ఇగ ల్లి | 


ఇభ ఇంగ! గె [ఇ భి ఇళ ళా ఇం ఈష ఉాగళషాల ఇగ! 
ఇం! హం [లై చె ఇళ్లను ఇళ ఇళ ఇళ జైష్‌ క ఇళ గొల్లి ఇష ₹ళళ్‌! ఇట్టి 
ఇల్లి! ఇక ₹1ఇ₹గాషనా భ౭ళ్ళ ఖై ఇగ | ఇళ ఇళ్ల ఫి [గ ఇ ఇం 
ఇ ఇగ ఇళ ఫె (9% ఇజ్ళగఖ్‌ ఇగ? చ ఇచి భళా భం ఇఇ ఇఇ 
ఇ | ఇరా 7 ఇఇ [గ గళ ఇగ ఫి ఇల్లి ఇ; ఇళ్ళిగఖ 
ఇగిఇన్‌ ఖో ఇళ్ల ఇషిషషాల ఇళ జిం [ళ551ఆ ఇ ఇస్‌! ఫస ఫె 
అం ళగాంి భిఇళ్‌ కెళ్ళి ఇ ఇషా తం ఇళ ఇఇాభాణా. ఇ ఇఇ ఇళ 
ఇక | ఇఇ ఫం ఈష ఇ ధా భి ఇఇ అలి ఇట, ఇభ ఇళ 
ఇతి చె ఇల ఇళ భి ర్తభగా ఇన ఇళ భి ఇళ ఇల్లై గొంళి | గాగ 
ఇల్లి వాం స ఇెళస జాగ ఇ రష ఫి జ్ఞాళళి భి ౪౮1(| భి ఇఇ 


